


3 
శ్రీ రామకృష్ల లిలామృత ము 
(లేక శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర) 
అనువాదకులు ; 
కీ. శే. వెదురుమూడి కృష్ణరావుపంతులుగారు, బి. ఏ 


(పళ_స్టమెన వస్తువు, అకలంక మెన జీవితము లోకో త్తర మైన సందేశము, చేహమును పులకరింప జేయు ఆధ్యా 
త్మికానుభవములు-__ శైలి సరళము మధురము, భా నిద్దష్టమ, .--సర్వవిధముల నమాల్య మైన (గ్రంథ రాజము, 
శ్రీ పొ, చే, రాజమన్నారుగారు గా॥ (పథాన న్యాయమా క్రి మృధాసు, 


* ఈ * ఈ [గంథము విషయానురూప మై సుబోధ మైన శైలిలో రచింపబడినదనుటకో pa 'సందియమును 
శ్రీ పింగళి అమ్మీ కౌంతం శారు, 


శ) కందుకూరు మల్లి కార్జునంగారు, బ్‌ 


లేదు, ఈశ * 


* * * అధునిక కౌలములో వెలువడిన కొలది మహో గంథ ములలో, అన్ని విధముల నిడి యొకటి, * * * 
— రాళ్లప ల్లి అనంతకృష్ణశర్మ గారు, 


496 పృటలు (ద్వితీయ ముదణము) వెల: రూ, ps 


శ్రీ వివేకానంద జీవితచరిత్ర 


(శ చిరంత నానందస్వామి (ప్రణీతము) 
ఇందు ఢీ) సాంములవారి జీవితమున నింతక్షు పూర్వము వ ముఖ్య 
సంఘటన లెన్ని యో (శ్రీవారి సోదరశిష్యులనలన విని వ్రాయబడినవి, ఇది శ్రీ స్వాముల 
వారి సంపూర్ణ చరిత్ర ! 
నిథహషమైెన భాష, అందమైన అచ్చు, అకర్షకమైన రూసము, 
DD OD షా మ క 








(38 వలలు. (వష్తమమద్రణమ) వెల: | సరా రా 
శ్రిశారదాదెవి చరిత్ర 
(మూడన కూర్చు) 


రచయిత : భ్ర్రీ చిరంతనానందస్వా మి 
(పతి శ్రీ థీ స్మాయును ఫుడువుడును. , . చదువవలసిన (గ్రంథ మిది. * న. 
అనన్య సామాన్య సివిమంజరి. * మ. కతెలుగు...పాలవంటి శైలి,, అంధ పధి 
“a Sr 
అడ్రసు: మేనేజరు, (శ్రీ రామకృష్ణ మఠము, మెలాపూరు, మద్రాసు - ran 








ఏ పిల్‌ 1957 శ్రీ రామకృష్ణ (ప్రభ 


మ త త్య ము 


ఇందు మూలక్టొకములు, వానికి ధారాశేముయిన ఆం ఛానువాదమును వొందునజువ 
బడియున్న వి, అందదు .ముఖ్యములును నిగాఢములును అగు శబ్లములకు పాద దీకికలందు 
వివరణములు చేర్సబడియున్న వి, చేపీనవరా|తములంనును, వ్రతర వవి_తావనరములందును 


నిత్యపా రాయణ మొనర్పనలసిన ఉత్తమ్మగంవము, ఈ [గంధ పాశ్‌ నము పూరా 


వివరించు పీఠికయు చేర్సబడియున్న ది. 


(170+ 16) పుటలు (ప్రజ్వలమగు (ప్రథమ ముద్రణము వెల: రూ, 2/. 


(6) వివేకానంద లెఖా వళి 
(రెండు భాగములు) 


అనువాదరులు | 


Ub చిరంతనానందస్యామి 


భారత చేశమున ఇంటింటను ఉండవలసిన పు న్తకములలో నిది యొకటి; నాలిశా 


చాలకు 'లెల్లడను శ్రద్ధతో నచేవడే చదువనలసిన పు స్తకములలో నిది యొకటి, 
ఈ లేఖలయందు _దెవభ క్తి మానవర క్తి, కార్యాస క్షి-కని నిరంతర సంయోగము 
దాల్సీ జీవితాంధకారమును దొలగింవ జేయు జ్యోతిగ నుండుట స్పష్టము, 
-కట్టమంచి రామలింగా రెడ్డి 
మొదటి భాగము : 256 పుటలు 


oR కు_ భాగము వెల: రూ, 1-50 
రెండవ భాగము : 228 పుటలు త 


రామకృష్ష ప్రభ 


సంప్పటము ౧౩ ౧౯౫౭, ఏప్రిల్‌; దుర్ముఖి- ఫాల్గుణము, హూవిళంబి-చై (త్రము సంచిక ౧౦ 


SMS 

(శ్రీ) కృష్ణాష్టకమ్‌ య. we aa a0 
మాలదాసరి - భగ వత్సంకీర్తన ఫలము...[ సంపాదకీయము] షష్ట ఫట స 
నిగ సూ వ్యావర్హసి---డాక్ట్రరు పోతుకూచి సుబ్రహ్మణ్యశా స్ర గారు; 

ఎం.ఏ ఎంంలిట్‌ ,, పిఎచ్‌,డి, 5౩౦ 
బొౌద కాలములోని భారతీయ కవిద్యాలయములు......కమారి భరణ చేని వరి 
(శ్రీనుద్భగవద్దీ తాంతర్లత భ కి యాగము క్రి శ్రీ శ్రీ నిత్యానంద స్వాముల వారు వరం 
అదె (లేముతేము...._విద్వాకా చదలువాడ జయరామళా క్రి, గారు య. 35౨ 
కై_)స్తు - దివ్య నంచేశ హారి... శ్రీ విజేకానందస్యామి సన 3౪ 
సుభావీతములు.....ఉభయభాషా? “సాహిత్య విద్యా” (ప్రవీణ : 

శ్రీ అఖండం సీతారామశా స్రీ గారు వీ, ఓ, ఎల్‌, Ba కికరో 
వా రలు నిశేపొలు ప i రి రగా 
(గ్రంథ మోతు. 32౧ 


uy లనీ 
VOCS సై. 
ప్రజ్ఞ్వలమగు ద్వితీయ ముద్రణము ! ఆకర్షకమగు బెండింగు ! 


అనువాదకులు: కీ॥ శే॥ U త త్ర్యానందస్వాములవారు 
పరిష్క. ర్హలు: శ్రీ (శ్రీరాం వేంకట భుజంగరాయశర్శ గారు, వీడే 
పాశ్చాత్య దిగ్విజయ యా్యతానంతరము ఢీ) నివేశానందస్వాములవారు కొలంబో 
మొదలు ఆల్ఫోరా వజకు ఒనగిన ఉవన్నానముల నంపుటీకరణము, ఒక్కొక్క యువన్యాన 
మును అత్ఫోద్ధారకము, విజ్ఞానో శ్రేజకము, చేశభ క్రిభరితేము. 
(వతి భారతీయుడును జదివి తీరవలసిన దివ్య(గ్రంథము ! 
మొదటి భాగము : 880 పుటలు 


రెండవ భాగము : 824 పుటలు వెల కకొంక్కభాగము రూ; 3|- 


అడ్రెసు: మేనేజరు, (శ్రీ రామకృష్ణమఠళము, మైలాపూరు, మ।ద్రాను - | 


ఏపిల్‌ 1957 శ రామకృష్ణ (ప్రభ 


(2) నాగమహాశయుని జీవిత చరిత్ర 
(తృతీయ ముద్రణము) 


(శ్రీరామకృష్ణుని గృహాస్థశిష్యు లలో ఉ_త్తమగణ్యుడు నాగమహాశ యుడు, గృహస్థ 
జీవనమును శా స్రియముగా గడుపుచు పారమార్థికమార్గమున పురోనృద్ధిగాంచుట ఎట్లా 


యను విషయమును ఈయన చరిత్రము మనకు నిరూపింవగలదు, 


ఆబాలగోపాలము అందటకును న సులభ శెలి, చక్కని ముద్రణము ! 


192 పుటలు వెల: రూ. 1-2 


అనుష్టాన వేదాంతము 


(శ్రీ వివేకానందస్వామి ప్రవచనము) 


చేదాంతమనగా నిశ్వశ రణ్యమగు మతే సిద్ధాంతము, ఆచాలగోపాలము సనమ స 

డేకీయులకును నమ నవుతావలంబులకును నర్వ కాల న ర్వావస్థలయందును ఆ వేదాంతము 
॥ ష్‌, ఎ Yd 

ఎటుల అనుస్థానయోగ్య మో కన్నులకు కట్టినటుల (ల) స్యాములవా రిందు స్పష్టకరించి 


యున్నారు, 


180 పుటలు (దివ్యమగు ద్వితీయ ముద్రణము) వెల: రూ. 1-2 


ళ్‌ 


అ్యడెను : మేనేజరు, (శ్రీరామకృష్ణ మళము, మైలాపూరు, మద్రాను - | 


ను. 


శ్రీ ౮ *మకృృష్ట (ఘీ ఏ పీల్‌ 195" 


స్వామి- శిష్య సంవాదములు 
((శ్రీనుద్వి వేకానందస్వామితో డి సంభాషణలు) 
అనువాదకులు : శ్రీ కందుకూరు మల్లి కార్దునంగారు 

సాంసారిక సమస్యలు వరిహ్మ_రించుకొనదలచినను నవూధిసితి సాధింవదలచినను ; 
'రాజకీయవిశేషము లాకళింవదలచినను, లలితేక శార హాన్యము లవగతముచేసికొనదలచినను 
_ ఇంతేల, తాకి కాతాకక విషయములలో వేనినిగుటించిగాని మో వరిజ్ఞానము వృద్ధి 
గావించుకొన దలచినచో ఈ (గంథమును తవ్చక చదువుకు, ననభారీభాగ్యవిథాలీ 
(శ్రీమద్వి వే కానంద స్వామి చం దులు వ్‌ష ష్యులతో కావించిన యా (పనంగ ములలో వారి 
అనుభవనర్యన్యము రాశీభూత మై యున్నది. సులభశెలి, హృదయమును వట్టి యిచ్చు 
సంభాషణలు, ముచ్చశున అచ్చుకూర్చు. 


పుటలు ర్‌ర్‌2_12 అకారాది అను! క్రమణిక వెల: రూ. ర్ర్‌/_ 


నా జీవితము, బీవితకారూము 


అనువాదకులు : U కందుకూరు మల్లి కార్దునంగారు 
(శ్రీరామకృష్ణనం'బేశమును లోకమునకు అంద జేయుకొజకును, లోకమును భౌతిక 
ముగా వైెజ్ఞానికముగా, పారవూరికముగా సేవించుటయంను నేడు జగ ద్విఖ్యాతిగాంచి 
యున్న (శ్రీరామకృష్ణ మక సేవానంస్థలను (వథమమున సై సాపించు వ ర సిర్యహించు 
కొజకును, శ్రీ వివేకానంచాది శ్రిహ్య వర్గము వారు ఎంత గాథ దీటుతో పరిశమించి, ఎంతెటి 
దుర్భర కేశముల నోర్యవలసీన చ్చెనో, ఈ ఉవన్యానమున గుంజెలవియు వాక్కులతో 
శ్రీ వివేకానందస్వామి వినరించియున్నాడు, అందజును చదివి తీఅవలసిన |గంథము, 


62 ప్పటలు అందమైన కూర్చు వెల: 00న, పై, 


బారమార్థిక ఈశా శ ఈ టై 


కో. (శీ కందుకూరు మల్లి కార్డునంగారు 
(శ్ర) రామకృష్ణ జేవుని స్వశిష్యనర్ణములోని ఆరుకు జ్ఞానసిద్ధులు. శిష స్యులతోడను, 
భ కులతోడను, చేసీన పరమార్థ విషయక నంభాపషణ కతిషయేములు. ఎన్నన్నో (గ్రంథ 
ములు చదివినగాని తీజని అధ్యాత్మిక నంశయము లీ (గ్రంథ మూలమున అవలీలగా తీటును, 
402 పేలు (మనోజ్జమగు ప్రథమ ముద్రణము) వెల; రూంకి |= 


అడ్రెసు : మేనేజరు, (శ్రీ రామకృష్ణమఠము, మైలాపూరు, మద్రాసు - 4 


జతల తతానకాలు. 











“సర్వేశ్వరుని శళణు జొరుము, అతని కృప నీ యనుభవమునవ అప్పుడు వచ్చును,” 
శీ గారదామణి, 








సంపుటము ౧౩| ౧౯౫౭_ఏ పీల్‌ ; దుర్ముఖి_పాలుణము, హేనిశ్రంటి_ వె త్రము | నంచిక్‌ ౧౦ 
౧ గా 





ఓమ్‌ 
అల 
గ్రేకృష్ణాష్ట కమ్‌ 
వసుదేవసుతం దేవం కంసచాణూరమదకానమ్‌ 
దేవకీసరమానన్లం కృష్ణం వనే జగదురుమ్‌॥ ౧ 
* రి a గ 
నను చేవసుతుడును, చేవకీవరమానందుడును, కంనచాణూరుల గీటడంచినవాడును, లోక 
గురువు నగు, (శ్రీకృష్ణ దేవునకు (వణమిల్లుచున్నాను, 


అకసీపుష్పసజ్కాళం హారనూప్పరళోభితమ్‌ 
జడ్‌ “sf డో 
రత్నకజ్కణ కేయూరం కృషం వన్డే జగద్గురుమి॥ ౨ 
అగినె పూల వన్నె గల వాడును, ముత్యాల పేరుల చేతను అంబెలచేతను వెలుగొం చెడు 
వాడును, రత్నాల చేనరములును బాహుపురులును గల వాడును లోకగుడవు నగు (శ్రీకృష్ణ 
నకు (ముక్కు_చున్నాను, 


కుటిలాలకసంయుక్తం పూణక౯చన్లినిభాననమ్‌ 
విలసత్‌ కుబ్బలధరం కృష్ణం వనే జగద్గురుమ్‌॥ తి 
వంపుల ముంగురులు గల వాడును, నింస చందుడు బోలు మో 'మొన్వు వాడును, 
పళపళని కుండలాల డాల్చిన వాడును, లోకగురువు నైన (శ్రికృష్ణునకు నమస్కరించు 
చున్నాను, 


3౨౨ శ్రీ రామకృష్ణ (వభ 


మన్గారగన్గసంయుక్తం చారుహాసం చతుభు౯ాజమి 
బహి౯పిఖ్భావచూడాబ్లం రం వ్వ జగద్గురుమ్‌॥ ల 


పారిజాత వరిమళమును, మనోహర మైన చిజునవ్వును; అన్‌ ౯ దాల్చు 
చతుద్భుజునకు, లోకగురు వైన (శ్రీకృష్ణునకు. ఎరగుచున్నాను. 


ఉత్పుల్ల పద్మ ప(త్రాత్ష౦ం నీలజీమాత సన్ని భీమ్‌ 
యాదవానాం శిరోరత్నం కష్టం న్వ్‌ జగద్గురుమ్‌ ॥ x 


py 


నీలమేఘశ్యాముడై యాదవుల తేలమానిక మై నిం డార విచ్చిన తమ్మి ₹ కేకల బురణించు 
నేతాలు గల్లీన లోక గురువునకు శ్రీకృష్ణునకు దండ నుచున్నాను, 


రుక్మిణీ కేశిసంయుక్తం పీతామ్సరసు ళో భితమ్‌ 
అవా సతుల పీ గనం కృపం వనే జగచురుమ్‌॥ ౬ 
ఆజ థి 0 ౧ 
తులసి ఘుముఘుమలతో, పచ్చ పట్టు వచ్చడపు నిగనిగలతో దక్నిణి దేనినినూడీ [క్రీడలు 
చేలు లోకగురునకు (శ్రీకృష్ణునకు నమస్కృతు లర్చించుచున్నాను, 


గోపికానాం కుచ ద్వన్ల కుజ్బు_ మాజ్మ్కిత వక్షసమ్‌ 
(శ్రీనికేతం మహేష్యాసం కృషం వనే జగయుకుమ్‌॥ తి 
(శ్రిలత్వీ"చేనిక నిత్య నివానమైన తన నతుమున గొల్ల చెలువల కోచయుగ) సమరసమము 
అంటియుండ మేటినిలుకాడును లోకగురున్చు నగు (శ్రీకృష్ణునకు వందన మి"సచున్నాను, 


(శీవత్సాజ్క౦ మహోరస్కం వనమాలావిరాజితమ్‌ 
శజ్ఞచ క్రధరం దేవం కృష్ణం వన్దే జగద్గురుమ్‌॥ రా 
తన విశాల వతుమును (శ్రీవత్స మనెడి మచ్చయు వనమాలయు నెలునొందించుచుండ, 
శంఖచ[కముల ధరించిన వాడై లోకగురువు నగు శ్రికృష్ణే బేశనకు నమోవాకము, 


కృష్ణాష్టక మిదం పుణ్యం [ప్రాత రుక్టాయ యః సేత్‌ 
కోటిజన్మకృతం పాపం స్మరణేన వినళ్యతి॥ జా 


(స్రీకృష్ణుంగార్చిన యీ వవిత్రశ్లోకములను ఎనిమిదింటిని 'వేళువను తేచి వగించి నాతనికి 
ఫోటిబన ముల పావములు సృృరణమతముచే నశించును, 


శిలా 


మాలదాసరి- భగవత్సంకీరన ఫల ము 


శీ 


9) 


[ సంపాదకీయము] 


1, మాలదాసరి దినచర్య 

విష్ణుభ క్తుం డొక మాలదాసరి యుంజెను, 
వామన మూరి పూర్వ ముండిన పుణ్యా శేనుము 
నకు (కుజుంగుడికి మూండావుడల దూరమున 
నున్న యొక గామమున అతడు వసీంచియుం 
మ. (వతిదినమును (వాహ్యముహూర్రమునం 
గసబుంగుడికి నచ్చి విష్ణుెవ్చని సోోతములను 
మంగళ కై శికరాగమునం బాథుట అతని నియ 
మము, పుట్టుక చేతం జండాలు. డైనను'ఉత్త 
మో త్తముల యావారవుం దుంజెడినాండు 
అనుట, మసిపాంతలోం గట్టియుంచిన నూణిక్య 
మునకు నలుపు అంటనట్లు, చండాల దేహమం 
దున్నను, అతని శద్ధహృాదయమునక బావము 
సోశ లేదు, 

రుణుంగుడికీం బోవు నవ్వుకు అతని పరికర 
ములు -- నల్ల "దేహమునకు ఎట్లని కన్ను లకుం 
“వోడు వశ్షైనామములు, షు. శన తోలు 
చెక్కా, ము రెన శంఖపతిమతో 
ఒకటియు చక్ర పలిమతో ఒకటియుంగా ఇత్త 
డితో చవేయంబడిన చెనికనులు, ది నెదారికొమ్యు 
అను నాయుధము), తొలుతి త్తి, వసుపుపొడి 
గల తోలుసంచి, చేయమ్ము: మొగలాకు గొ 
డుగు, సాొమిపొదుక, పొడు గన గుణ్ణపు 
నెం డుకలతో? గుట్టనట్టి చీలిన చిన్న కిన్నర, 
చిటితాళములు, చెద్ద పెద్ద తులసి పూసల కంఠ 
హారము, చంకలో నొక బుట్ట, 

కుబుంగుడి చేవాలయమునకు 
అతండు తీనబరువుల నన్నిటిని 


| 
టోపి, 


నమీాపమున 
దింపుకో నెడి 


వాడు, ఎండను గాలిని ఆశలిని లత వెట్టక 
మధ్యాహ్న మువజకు సామి ప్రసాదము పంప 

మగవజకు శరీర మంతయు గుసర్కొను చుం 
డంగా ప. నాడి భ కుక 
ముతో దాండన మాడుచుండును, అగ వర్ష 
ములవాదు కంటంబడి శేని దూరముగ. దొలం 
"సచుండును, సామికి సాష్టాంగముగ (మొ 
క్కును, గర్భగ్భహమును గడిన్‌న ముజికీ నీరు 
లోవలి జాతినట్టి నిండి వెలికి. బాజుచుం 
డును, ఆ నిటిని ఛూ దుండు తెచ్చి యాయంగా 
మాలదానరి' దానిని దాగును, అచటి శూదు 
లితని చెవభ క్రికి మెచ్చి తాము తెచ్చుకొన్న 
న... గొంత యితని కిత్తురు, 
బతు భక్తి కి తోం ప దానిపై 
ఆ ్రర్ణ ప్రసాదములను బెట్టించుకొని సీ కరించి 
వారిక్‌ (మొక్కును, వేళ్‌ SE ప్రంతటి 
యు త్తమశీలునకు నాల పుట్టుక గలిగనే అని 
జాలీగొను చుందురు, 


Il. మాలదాసరి బ్రహ్గరాత్షసుని సంధించుట 


ఒక నాండు నగమురా[తియవ్వుడు ఆ నమోన 
మున ఒకయింట( బిల్లి చొరంబజెను, దానిని 
జూచి భయవడి కోళ్లు కూసినవి. శెల్లవాణె 
నని (భమవడి నూలదానరి కుణుంగుడిస్వామి 
కీర్తనలు పాడుటకై, వెంటనే లేచి బయలు 
చేజను,. దారిలో అతండు మరులుమాతంగి 
యను దీ(గను (ద్రొక్కానాండు కాబోలు, దానిని 


[ద్‌ "క్కి.నవారు చారి దవ్వుదుకు కదా, ఆ 


౨౨౦౮ (స్స రామ 

కటికిచీశటిరా | త్రి అతు చారి దప్పి ఎన్నో 

వోటు తిరిగి జెరిగ్‌ తూర్పు తెల వాటు నస్సటికి 
య cn 

ఒక నిర్ణనారణ్యమును నమిోఫపించి అందు. బోం 

ఇకాడకంాను; 


అది యొక పాడువడిన చోటు, దాంర 
పాళ్యకములు కూలిపోయి, ' ఆ చోట వొట్టి 
“జేలపలు, కసివెందలు, కోరిందలు పొదలుగా 


బలిసి యుండినవి, గాచెలు వడివోయి యుండి 
నవి, వాని క్రింది బొక్క-లలో ఆశలిచే నకనకం 
బడుచున్న వందికొక్కులు అప్పటి కవు: 
కా(పుర ముండినవి, చాన్రలును పొంత గోతు 
లును దుమ్ము వడి సగము పూడిపోయి యుండి 
నవి, వాని నోళ్ల కు మూ(తగా చిగిరింత వెకిలి 
యుండినది, నీములు నుక వరిగింజలను ఈస్సు 
కొని పోవునవ్వుడు దారిలో సారము చచ్చిన 
యా కంచెలతో అవి వడి ములచి వెన్నులు 
చెరిగి వండి ఎండి రాలి అణయగిపోయి యుండి 
నని, మోంచద. సెరింగిన దొగ్గిలి చెట్లలో 
మునలిపి ల్లులు ఆశలిచేత నానగిలి కడు పంట 
కొని పోయి సూసాలను సైతము కదల్ప్సక సడి 
యుండినవి. పొలము న. 'తొవృలలో 
గాదము (కనపు) సెరీటినది, మళ్లిలో కౌ 
ఏకాలు నాశమె 
a 
అవి యుండిన తాన్రులందు వాని నాడులు నూ 
(తేము మిగిలి ఒరిగి యుండినని, 
అట్టి పాయ పడేశమున మాలదాసరి పోవు 
చుండెను. దారిలో తిప్పి నడచు చున్నందున 
ఉ త్తశేని కాయలు వశ్ధరు కాయలు అతని 
కాళ్ళ క (గుచ్చుకొనుచుండినవి, వాని నతండు 
ఉపాయముతో తుడిచి తొలగించుకొనుచుం 


“వంటల వి 


దుబ్బులు మెండుకొన ష్‌ 


బోవ్రచుం జెను, 
ఎదుట అతనికి 'వెద్దమజ చె ట్లౌకటి కాసి 
వీంచెను. దానికి రెండేసి “కోనులు నిడిసి గల 


ఉష ఆ 
స్స గ్రళ 


యభూడోలు దిగి యుండెను, 

నుండి కొములు మొలచి యుండినవి. అకొమల 
ల మ 

gS “వంచి 


వాని వై భాగముల 


A 


నుండియు క యుండనిని, ఆ 


మహానముదాయముతో గాలి చరించుచుండి 
సః గాలిచే ష్‌ ముచేత ఆకులు ఎగిరిపోయి వరా 


రెమున వచ్చుచున్న బాటసాణల యెదుట: 
బబుచుం:ును. ఆ యాకులలో పురులు తొల 
న 
కః ఆగీజలతో్‌ త్‌ యాకోలు అయ గః మూరు 


గలం అశ్నరనం కృలనలె గాౌననచుం 


నాకడకు రా నలదు. నా.నుందు (బ్రహ్మ రాతి, 


సురా లయనో చంతకువచి చీటి fa 
a లీ aA ళో ల 
వాండు సుమ్ము చంవి భన్మంచును”” అని వాట 


సారులకు మజి చెటు (వాసినంపీన "హెచ్చరిక 
డబి ఈ , స! 
జాబులు కాంబభోలు నని తలంవందగ యుంచిను, 
ఆ జాబులను జదువుకొనియే శాంబోలు అని 
వగీనట్లు సాటనసారులు ఆ “చెట్టును 
నమిోవింవక దూరమునుండి సయ్‌. తొలంగ్‌హోవు 
మందురు, శాసియసంపి 
ఆంవ్సి మ. Ss ను Du సొడుట 


A Cu 


మహాష్న న 


తలంవః: 


ఆటు సపాచారించి 
aa) 

«“ రో రొ 

యు పుణ్యము వున. గలి 


గీన సలములే Ses ఇవి అని తీలంన( 

ey ఫె! 

దగిన నట్టుగా ఆ చెటునిండ లెక్క టు నస్ని yp 
య 


వులు. (= సంధు) 


మాలదడానరికి ఆ న. ఆగవడు థు 
"కాదు, దానియొన్షకుం చెద్చు 3 కలి ఇ'టయు 
ఒకటి అగవడినద. ఆ పాడుసమలో చారి 
వొరకుళు మహాలాభముకదా, "కొన్సున ఆతం 
-వేగముగ అభుర్దంధపు దారిలో మజ చెట్టును 
సమిోపిం చెను, 


అచ్చట "మద డంతియు జూటీ పాటివైచిస 
లా! 


శ 


పుజ్తలు మెం బడి యుండినపి ఆని ఎల 
సిని (తెలి వీరా డతవంటి 'లేతకొబ్బెరను 


నీకి నికి తిని వాజు స చిన బుకాొయ బొంద 
రా mn 


మాలదాసరి - భగవత్సంకీ రృనఫలము 


ములవలె నుండెను, అక్లే పండ్ల తో మాంస 
మును నిశ్నేషముగా గీజీ గతే తనలా ఏర్పడిన 
జీరలు గలిగి ఇంకను వచ్చి యంతయు ఆణని 
యెముకలు వడి యుండినవి, ఈంగలతు శైలు 

నాతతొెనాయని  శ్రమ్యకొని పం యున్నం 
మన నంఠరూవమే కంటి క్‌గవడ వచ్చితోళ్లు 
కంనల మింద | చేలుచుండినవి, భతీతు లైన 
నరుల తల వెం్యడుకలు తివ్చలుగ వేటి యుండి 
నవి. ధూళి నింగుటచే ఆవెండుకలు ధూమ 
వర్షముగల్నవె గాలికి రేగుచు ఆడుచుండినవి, 
అది ఎ ట్లుండె ననంగా మంగ లవాండు గోటి 
గిన తల వెండ్రుకలను ఒకొ_క-వేట తివ్చలుగా 
వేసిన, అవి గాలికి శేలిన ఎ ట్లుండునో అట్లుం 
డెను, అక్క- డక్కడ నరుల యవయనములు 
"తెన్‌ వడియుండినవి. వానిని కణచుకొని పోవు 
చున్న ఘాతుక మృగములు ఒకదానితో 
నొకటి వెనంగులాడు చుండినవి, 
(తొక్కిళ్ల చేత దారి నలిగి కంపు దుస్సహా 
మగుచుండెను. అని కాక [౫ ద్దలును గుంపులు 
గుంపులుగ నుండినవి, 


వాని కాళ 
య 


ఎముకలను కజుచుకొని పాటిపోవుచున్న 

అతుంగుక్కులు మజ చెట్టుమిాందికి దొంగ చూపు 
లను నజపుచుండినవి. భన Co తోర 
ణములను లాగుకొని వోవ్చు (గ్రద్దలను ఆ చెట్టు 
కొమలి (వహరించు? చుండినని, ఆ దెబ్బలకు 
(గ్రద్రలు రొద వెట్టుచుండినని, కొను లమోాంద 
ఇటు నటు తిరుగాడుచున్న కోంతులును ఎవరివో 
అటు చేతి "దెబ్బలు తిని నడుములు పట్టుకొ సి 
యేశ్సు చుండినవి. ఉన్న ్లు ఉండి చెట్టున కొన్ని 
వోట్లు మాయ మగుటయు మజుల తు. 
యుగా ఏవో మాయావ్యాపారములు జరుగు 
చుండినవి. వీని నెల్ల పరికించి ఆ దానరి తన 
మనస్సులో “ఈ చెట్టుమోంద ఎవణో ఒక? 


వసో 


డున్నా(డు, ఇది కకైల కనియు ఆకుల కనియు 
నుష్యులు వచ్చు "వేళ శాదు, కొంబట్టి 
వాండు మనుష్యుండు కాయ, అదిగాక మాం 
నపుగాలి వీచుచున్నది, నేను చాలదూరము 
వచ్చితినే అని భయనంశయవ్యాకులు, 
చూచుసరికి ఆ దాసరికి చెట్టుమోంద ఒక 
(బహ రాతసుం డగవ జను, అతండు ఒక నర 
శవమును గోంచిగా  ట్టుకొని యుండెను, పొ 
డుగు చాలియుం జాలని యా వీనులసను లాలి 
విగించుకొనుటలో బొడ్డుమోందికీని మొల తాటి 
మోందికిని నెత్తురు చినీ యుండెను, ఎజ్బని 
దువ్చటి కప్పుక్‌ న్న యతని నల్లని శరీరము 
ఎజ్జచీనులశే దట్ట దటముగ క్రమ్నుకొనబడిన వంపు 
గింజల గీడిచెట్టువలె నుం" డెను వాని మొగము 
తలక్రిందులు చేసిన యేనులసతలవ లత నుండెను, 
(వేలు గడ్డమును మూనములును అంతయు ఒక 
టైగా నిలువుగా రంగి కందురీగల నిడుద Eos 
నలె గోరోజనపు నన్నె గలి యుంజెను, 
అందు చెంగచే మటుంగునడిన భాగము కొంత 
"తెలుపుగ నుంజెను, ఆశోలి కండ లేక ఆహార 
మున కని యతండు ఉబలాటవడుచుం జెను, 
ఎవం జైన వాటసారి దారి తప్పి ఆ చెట్టుక డకు 
నచ్చుచున్నా (క కే చూత మని అతండు Gl 
కనుల కెక్కు_చుండెను, తన (పేవుల జంచెము 
మాటిమాటికిని జూజీ వడిపోవుచుండ, కోవము 
తోను వినుగుతోను దానిని భుజములమింది 
శెక్కి_ంచుకొనుచుండెను, అతనికి వేలు 5" 
యు, బూరశకాలును చెంబుతలయు నుండెను 
ఇడతలయందలి గుంటలో కొంచెము జుట్టు 
మొలచి యుండెను. కన్నులలో కండలు 
యుండినవి, అతడు ఆశలికి ఓరం లేక పిశా 
చికలను' బండ డతిట్లు తిట్టుచుం డెను, కొండంత 


శే 


9 9౬ 


బరవు వాడు, పేడ కుంభజాను(డు, పేరికి 
తగినట్లు అతని మో కాళ్లు కుండలవ తె నుండెను, 


Ill, రక్షశ్ళ ఏపాకుల ఫోరు : 

మాలదడాసరిని జూచి (బ్రహ్మ రాతీసుండు 
“నా కంటం బడితివి, ఇశ నీవు తప్పించుకొని 
ఫో లేవు, నిలు” మనుచు చెట్టునుండి దూ౭కను, 
దూశినవేగమునకు చెట్టుకొమ్మలు ఎన్నియో 
పొడిపొడి యెనవి, మాలదాసరియు నర్మాకమ 
మునకు (వసిద్ధ పసిదుంయును ఛూరుండును గావున 
నిల్లీ తనచేత స్‌న్న బాణమును (బహ్మరాత, 
సునివై వినెను, రాతసుండు దానిని బంకిం 

చెను, అంత ఇడనవురకును బాహుయుద్ద మః 
జరిగినది _ 


రావసుడు దానరిని లాంగి నాండు, 
దానరి తాను తావునుండి చలింవక రాత. 
సుని తొమ్నువై (వహారించి ఆవలికిలంఘీం చెను, 
రాషీసుడు దాసరిని [వహరించెను ఆ 
"దెబ్బను ఉపాయముచేత తప్పించుకొని దానరి 
రాకుసుని 'వెనుకవె పునకుం చేరుకొని అతని 
తరువాతి ఇొత్తులను కను పెట్టి యుండెను, 


రాతసుండు చాన మె బడు, దాసరి 
రాక్షసుని చనుమరలవై వీడికి టి పోట్లను 
గుప్పించి లోంబడక నిలిచెను, తనుండు 


దాసరి జొమ్ము మీోాందికి అకమింవంజూ చెను, 
కొని దానరి వంగి తప్పించుకొని వీడికిటి పోట్లు 
పొడుచుచు రాశసుని నమివమునకు శాసీయ 
లేదు, రాలతినోరస్పనో అందుకొనిదానితో చాన 
రిని తెగటా ర్త మని రావనుండు వెదకు చుం 
జను, చానరి వానిని వీడికిటితో ఒక్క పొడుపు 
ఫొడిచి తన్ని, అతండు తనమోందికి తిరుగు 
నవ్పటికి సిద్దముగ నుండి నందు చూచుకొని 


ర 
వీష్టమోందను' నడుముమో:దను కొట్టి -జేవుని' 


త్ర శాము కృ మ్మ పై 5 


నురించుచు పొటిపోంజూవెను, రాతసుండు 
తన (స్ర్రీజనమును విలిచి తో డ్పజచు కొని 
ఎట్ట శేలకు మాలదానరిని వట్టు కొనెను, 

“సట్టుకొన్నను అజాత బలీయం నుట 
చేత రక్క-సుని కాళ్ళతో దన్ను చు మోచేతు 
లతో ఇరువై పులం భొడుచుచు వెనంయగలాడు 
చునే యుండెను, అయినను ఠాతసుః. కతనిని 
బట్టుకొని మజ్జి చెట్టు కిందికి పచ్చి 9 ట్లనెను, 


IV. రత్షశ్శ్యపాకుల సంవాదము 


రాతనుండు అ కరీ, న్‌ు [కొని సె ప 
పీతలను క త్తితో "మజనుండి ఖండించి, 


స్‌ ముం జెమునుండి దుమిళెసు ర కృమును 
వేడి అజనీయకయే నా చెప్మా సమునట్లును 
వంచ పాణములును తీసీయుసట్టును, లే 
ఈుచితో (కౌ గెదను, వ్‌ మూంనగములను 
కజికొట్టుగాం గాల్సి నా భార్య సిశాచి 


నాకు చెచ్చి యిచ్చను, వానిని నంజు 
కొనుచు ఇక్క 
కల్లును |కౌగదను, జదియుంగాక. నీను 
నన్ను ఇంతగా (శ్రమనజచితివి గావున నిన్ను 
తిన్న (గాః జంవను, చి తనధ చేశిదను 
(అనుచు, అజిచుచు, బుసకొట్టుచు, చ్చీ 
చేత గొంతు అసస మగుచుండ, కటిని 
రక్తమును వట్టుటకు పత్రమును "న్‌ మని 
bose ర వనరమును కటి ట్రై శ్రోయు 
నట్లు మాలగాసరిని కట్టి (తో ఇను, చానరి 
ఆ చెట్టుమోందిక ఒరిగి సిర్భ్మయముగ ధర్మ 
మును చెలుపుచు ఇ ట్లనెను:-] 
మాలదాసరి _-- రాతనుండా ఒక మాట 
వినుము, తేంరవడకోము, సిన్ను జయించు 
టకు చేవతలనై నను శకము కాదు, సీఈ 
బిక్కి-న నేను ఇంకం దప్చించుకొని పోలేను, 


౫ పుళ్లాల సిం? నున్న తాటి 
చర్యల ఖ్‌ 


మాలదాసరి - భగవత్పంకీ రన ఫలము వుం 


మట్‌, కొంతే వైనను నీతో ఎదిరించి 
“ఎందులకు. బోరాడితి ననంగా = చంవన 
వచ్చు వానిని తన వక్తి కొలది యొదిరింవక 
లోంబడి చచ్చువానికి క అత్మహ శ్యాదోమము 
గలుగును గావున, అందుకై పోరాడితిని, 
అంతమ్మ్శాతమునకు నీవు కోవవడకుము, 
నాకు శరీరము మోంద అశ లేవు, శరీరము 
నకు వినాశము తప్పదు గదా, రోగము, 
దయ్యము, తెలు, విషము, గొవ్ప మనో 
వ్యథ, జలము, బందిపోటు, ఘాతుక మృగ 
ములు, కారుచిచ్చు, ఘోేరవ్యననము, 
పుండు, (తాచు, పిడుగు = కుంద ఆరూ 
ఏనిలో వయుక్క-టి యైనను ఉన్నం, 
జాలును, శరీరత్యాగము ఫ ఘటిల్లును, అట్టి 
శరీరమును ఆంశలి గొన్న యుకచని శు. 
ముగ అర్పించి సార్లకవజచుట . ఎంతో 
మేలు గదా, సా'జేజీమును పీకు ఆహార 
ముగ ఒనంగుటచేత నాకు ఎంత మేలో 
మూడుము .. ఈ చండాలజనుము తొలం 
గును ఒక [పాణి ఆహారము దిని సంతో 
వీంచును, నాకు మోత్‌ము గలుగును. ఈ 
నందర్భమున శిబిచక్రవర్తి మనకు ఉత్త 
మోత్త మోదాహరణము, ఆయన పావుర 

పసు. ఎతులుగొ తన చేహామును కోసి 
కోపి జేంగకు అర్పించినవాండు గదా, 


అది య ట్లుండ నిము-మ టెక మూట 
వినుము. ఇది [పాణిహితము కోరి చెప్పు 
మాటయే కాని నేను (పాణముతో దప్పిం 
చుకొని పోవుటకు చెవ్వు మాట శా దను 
టకు అంత రాత్మయే సానీ, కరణ కలేబర 
ములును వివేకమును వమాననవులకువల 
మోకును ఉండుకు కాదు, కరణక లేబరాది 
పాటవము మానన్రలనుగు మాకంకు మోకు 


రాతనుండు = [కహా కహా నని ] 


ఎక్కు-వగ౭ గూడ నుండును, సావరముల 
కంకు కీటాదులకును, వానికంయో మృగాదు 
లకును, వానికంచపి మజి వశువతంగాదుల 
కును, వానికంకు మాననులకును, మాన 
వులకంబు రాతసులకును కరణక లేబరాది 
సాటవమును వసుం 'హాచ్చు. అట్టి 
నీవు (పాణిహీంసను జీవనాధారముగం జేసి 
కొనుట తగదు, అట్టి (బతుకు ఫఘాతుక 
మృగములకోు మా(తము తగిన'దై యుండును, 
హింన పాతకము, అది వరలోకమున తప్పక 
"బాధించును,  వరలోక|పా ప్తి రాతసుల 
వై నను తప్పదు గదా, వారు మానవుల 
కంక అతిదీర కాల మెక్కువగ జీవింతు 
రనియే క వైనను మరణము 
తప్పించుకో లేరు, రాతసులును చేవతలును 
(ఫఛాత లయినను వారికి తేజన మగు తార 
తమ్య మున్నది, రాశునులు తమః ప్రభా 
నులు, దేవతలు నత్త (| ప్రథానులు, రాత 
సులు అవవితాహారులు, దేవతలు వనితా 
పోరులు, కాన్రన చేవతలు రాతసుల 
కంెకుం గూడ ఎక్కువకాలము జీనింతురు. 
(బతికినన్నాళ్లు "దేవతలను బీడించిన రాత 
సులు తాము ముందుగా జచ్చి తమచేత 
అందనుక పీడింవంబడుచుండిన యముని 
చేతిశే చిక్కు_దురు._ చేవతలకుం గల వని 
(తత చేతనే చం[ద్రుండు తన యమృత మయ 
శరీరమును వారి కర్చించుచున్నాండ +, దీని 
నెల్ల యోచించి సీకుం దోంచినట్లు నడచు 
కొనుము, 


నేనును 
శాన్ర్రములు చదివిన. వాయన. నేనును 
వేదములు వల్లించిన వాండనే, అ వన్నియు 
నాకు నచ్చ చేదు. సీను ఆ దేవతలను బొగ 


cen 


డితివి వాడు (బ్రహ్మోంశ నంభూతు లంటిఏి, 
మమ్ము వారి (భత లంటివి, చారు అమృ 
తాహోరులు గాని మావపె అవవితభోజ 
నులు గా రంటివి, చం[ద్రకళలను భక్షీంచు 
టలో మొదటివంతువా. డయిన యగ్నీ 
నర్వభతుకండు గదా, మేము అతని యాణచా 
రమునే అవలంబించితిబి. కావున ఇందు 
దోవ మేమియు లేదు, ఎవరికి వీ యన్న 
మెనను జాత్యన్న ముతో నమానము కాదు, 
గొవ్చవాండైన గరుత్మంతుండు గు త్రమాన్న 
మయిన యవ్ముతము నిచ్చి వేసి, బదులుగా 
పాములను ఆహారముగ( గోడకొన లేదా, 
ని దాహారములు మాని నేను జదినిన చదు 
వంతయు వ్యర్థ మె. అందులోని వన్నియు 
ఉదాహార ణార్థ ముయిన మిథ్యాకల్పన లే, 
ఎవండు దీనిని విని మోనపోవ్టును?! వీ చదు 
వును |బకటించుకొందు వేని, నిను జంపి 
వండి తిను నవ్వుడు “ఈ చదివిన కూర వాల 
రుచిగా నున్న” దను మెప్పును గాంతువు, 
అది తవ్వ వే తొక మెను నీకుం గలుగదు, 


మాలదాసరి --- (తనలో) న్నాస్తికముతమును 
అవలంబించి ఇతండు నా మాటను గేలి సేయు 
చున్నాడు. ఇంకను జర్చించిన వ్రంతకంశు 
నినరాని మాటలను ఏమే మాడునో, 
మింద కార్యము గల నాకు ఇతనితో 
వాదింన వలసిన యక్క-జ లేదు, [అను 
క్‌ ని, ఇచ్చకముల చేతనే గాని మూఖ౯ాండు 
లోంబడండు గావున హృదయమున వాసు 
"దేవు నిడుకొని __ అతనితో: నీవు 
నర్వజ్ఞుండవు; నేను నరుండను, కీ నకోలుం 
డను, శాస్త్రముల నభ్యసించిన వాడ 
గాను. సీకు బదులు చెవ్వు సామర్థ కము 


శ్రీ రామకృష్ణ 


ప (వభ 

నాకు లేదు, నామాటలలో వ చేని త వన్న 
తమించి నా ప్రార్థనమును నెజువేద్చము, 
రాక్షసులలో సీకో ఉన్నటికే ఎంతో కీర్తి 
ఉన్నది, ల్స్‌ క్‌ి ఇంకను పాచ్చునట్లు నేను 
చేనెదను, నీకు నా బేహమును తవ్చక 
అర్పింతును, నేను నిత్యమును తప్పక ఆచ 
రించునట్టి (వత -ముకటి గలదు, ఆద ఈ 
దినము జరుగునట్లు నీవు సాయవడుము, 
ఏడు నూటలు ఆడిన వారికి 'జ్లైలిమి కలుగు 
నన్న సుద్ది (వకారము మనకు జెలిమి 
కలిగినది, న చెలిమిని న్బృరించి నా కోరికను 
నెటు వేర్పుము. నా (పతేది దన నియమము 
(వ ఈ నమిీావపు 
పోయి అందలి నారాయణునకు సోోతములు 
పాడి ఆ సేవ ముగిసిన తర్యాత నచ్చి సిక 
ఆహారము నయ్యుదను. అఆహారమ నగుట 
తవ్చదు, 


కుటుంగుడికి 


రాతసుంయ -_ (చిబునవ్వుతో అతని చెంనవై 


గొట్టి] బలే మోనము చేసితివిరా, 

సక్తి గ లంత కోలము దారిదోపిళ్లు చేసి ఈ 
నాటికి బది సులభ జీవన మని “నేన్స వె రా 
గ్యమును నటించుచు, దాసరివేషము వేసి 
కొంటిని, మోసము చేయుటకు మంచి 
పొందికగా మాటలు కల్పీంచితివి, నా 
మోనపోవువాడను !  ఎవయగాని నోటి 
ముందటి కబళమును వదలుమన్న న! 
ఎవడును తన [వతిజ్ఞను నెజువేద్చకొను 
టే. శరీర మర్చింత మని మజులి రాయ, 
పోయితి వేని నీవు రావు, నిన్ను నేను పో 
పీయను. ఇని రెండును నిశ్సితేములే, చెక్కు 
మాటలు, దుఃఖములు 
ఎందులకు? 


విషారములు, 


మూలదానరి - భగవత్పంకి 'ర్హనఫలము 


V, విష్థుపారమ్య ప్రభావము - దాసరిసత్యనిష్ట 

రక్క-సుం డన్న మాటకు. చెవులు మూసీ 
కొని, ఆ దుఠశాలావములు వినిన పావము పోవు 
టక నారాయణ నామాచ్చారణము ws 

అ దాసరి, “ఊరక నన్ను నమ్మ కున్న ఒట్టు 
పెశ్రైదను వ | ఒట్టు వె వట్టుకొను 
టకు రాక్షసుడు ఒన్వుకొ నెను గాని, సేనచేలు 
(కమాణములు చేసినను వశవడ లేదు, కడకు 
దాసరి ఇ ట్లనెను ___ “నను. పీట్లాన నైనను 
ఈదినము as పీక్షడ్లకు శాకపోయిత్‌నా, 
సృష్టి స లయకారుం డైన విష్ణువుతో వే 
తొక వేల్పును సాటి చేసిన పాపానం బోదును”, 

ఛవథమునకు రక్క_సుండు ఒప్పుకొని అతని 
కట్టను ఉోడ్చి వై చెను. ఇందు విష్ణువునకు మజీ 
యేవేల్పును సాటి కాం డను వైస్ణవ సిధ్ధాంత 
మును, సాటి ఒక డున్నా( డని తలంచుటయు 
పాన మనెడి విశేషమును, విష్ణుపారమ్యమును 
న్ఫృరించినంత మా(త్రముచేత నే దొంట రాని 


బర్టీ4 


౨9:౬ 


యడ్డంకులు తోలంగి పోవు నను రహన్యమును 
నృష్టవడు చున్నవి, ఆ దాసరికి ఏ పాన 'లేళము 
శేషీంచి కరముల జాని సతమ రాతసునిచేత 
చిక్కుకొనుట, సల మనుభపించి నంకనే ఆ 
పాన లేశము లీటీ విష్ణుసరత్వన్న రణముచేత బంధ 
నిము క్తి గ లెను, అంత నాతడు 
పోయి విష్టు'చేవ్రుని 3 ర్లనలను ఆయన మెచ్చు 
కొను నట్లు పొడ, అనత్యదోవము తన కెక్కడ 
గల్లునో "అని దిగుల్పడుచు. వేవేగ రక్కసు 
నొద్దకు వచ్చి తన [నతము పూర్తి యెన 
సంనీేవము చేత వానితో కట్లు సత 
చెను = “న్నావ్రతము నెజివేటీనది, నాకు 
మానూానుభూతి చేహూడినది, ఇంక నాకు బంధ 
భీతి లేదు. చేను నిన్ను మోనగింవ లేదు, 
వంపు నవ్వుడు నౌ యవయవములు ఎ ట్లుండి 
నవో ఇవ్వుడును అక్ష ఉన్నవి చూచుకొము” 
అసి, 


రుజుంగుడికి 


మజవ కో మొనసంబ, సదా స్మరింపు; నిజపుంజుట్టము లేడు నీ కొక్క డైన 
ఈ జగంబున నీదు తిప్పట వృథయె; మొయజాలములో నిముగ్న మా నీవు 

మజువ నండుము లోకమౌత్స నామమును, భూమిలోని నరులు పూజింతురు నిను 
స్వామి వంచు దమదు పాలకుండ వని; మూండు నా్లె యగు నా ముచ్చట లెల్ల, 
శాలదేవత్‌ నిను. గట్టి యిీడ్చినను; ఇప్ప గొౌరవముల నింత గాం వెడీది 

సీ మేను విడువక నీవ ( ద ప్పెడునె! బతికి నన్నాళ్లు నీ భామకై నీవు 

ఎంత గాసీలి యున్న శే మౌను తుదవ* నీ వెంట రా దామె; నీ మేని నామె 
ఎల్లరం బోలి తా ేవగించుకొని విడిచి యేగును నిను వీడో_లు పొందిః 


శ్రి రాముకృన్ణనూ క్రిసుధ VII. 


పిగ్రహవ్యావర్తని 


డాక్టరు పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి గారు, ఎం, ఏ, ఎం, లిట్‌,, పిఎచ్‌, డి, 


(గతనంచిక తరువాయి) 


27, నూయానిర్న్మిత మైన (స్ర్రీయొక్క 
వమును గమనించి, ఆమె నిజముగా 
నున్న (్ర్రైయే అని భావించి, ఆమెవై మో 
హాము కల్పనవా డెట్టి వాడో అటి Eps 
ఖు ధర్శములు న్యథా ఫ్ర సహితములీని (గహీం 
చుచున్నాడు, 
మాయావశమున ౦వబడిన స్రీని 
న న మెన త్రీ 'తెలియనగును, 
ఇట్టి (8 (్ర్రీని వాస్తవ మైన త్ర్రీగా (గహీంవగా 
అమెవె అనురాగ ముదయింవ గలదు, ర్తకే 
అవిద్యావశ మున ధర్మములు న్వభావనహితము 
లుగా గోచరించుచున్న వి, వ స్తుతఃఅని మాయా 


స్నీవంటిని. ఈ (భ్రమను నివారింప దలచి 
తేథాగతులు, బోధినత్తు్యలు, (శా కులు 


బయలు చేరి మాయాపురుషులను, న్రీలను 
నృష్టింతురు, ఈ మూల (స శూన్యము 
లె నవి నూటలు, ఈ నిర్మితక స్త్ర నదృశము 
లె నవి నిస్వభావము లైన సకల భావములు, 
ఈ భావములు న్వభావనహితము ల నట్లు గోచ 
రించుటచే, ఈ (భ మజానమును నివారించుటకు 
మాటల నుపయోగించుచున్నా ము, కావున 
నిర్మితక దృష్టాంతము శూన్యతను మ్యాతమే 
సాధించున దని స్పష్ట మగు చున్నది, 


28, అవేవవాక్సములో వెప్పీన హేతువు 
సాధ్య నమ మగుటచే సరి యెనది శా జూల 


దని కూడ మధ్యమకులు వ్యావహారికనత్యత 
నంగీకరించి చెప్ప క్ట లున్నది. 


“శబ్దము చేయకుము” అని ఒక డిం కొళరి 
శబ్దమును వారించుచున్నా డను వాదమున 
సాధ్యనమ మగు హేతువు గలదు, ఏ సిద్దాంత 
నును |ప్రతిపాదింవబోవుచుంటిమో దానితో 
నమ మైన వ. సాధ్యనమము, . 
న్యథాన ప్రి సేధవాద మా శబ్ద పతి"పే మధవాద 
ముతో తుల్య మై మెన దనుటలో సాధ్యసమదోష 
మున్నది, ధర్మముల సిఃన్వభావత కంటి విల 
కణ మైన హేతు వీచట లేదు. ఈ -హీంతువ్ర 
కూడ హతు ప్రత్యయ జనిత మగుట చే స్వభావ 
శూన్యమే యగును, అది న్వభా వళూన్య మై ము 
నను శబ్దము వా_స్తవముగా నున్న దని, ఒక 
శబ్దము “ురియొక "శబ్దమును (ఆ నోస్సి-వేయ గల 
దన వాదించుటలో న ''వచనవికోధనము కస్పట 
గలదు, నుధ్యమకుల వాదము నూ|త్రము వ్యావ 
హారిక సత్యమును (తోసి వేయునదిగాని, దానికి 
నివద్ద మైనది కాని కాదు, వ్యావహారిక కనత్యత 
నంగ కరించువాలే సర్వధర్న స్వభావళూన్యతను 
(వవంచింవ గలరు, వ్యావహారిక న త్యతను ఒప 
కొనక పోయున్నోే తత్త్య్యవ దేశమే కుదరదు 
గనుక 


“వ్యవహార మన్నాళిత 
పరమార్థో న్‌ చేశ్యశే 


ఏ(గహమవ్యావరని 


సరమార మనాగమ్య 
fh ’ 
నిరాంణం నాధిగమ్య లే 


అని మధ్య మక కారిక లలో (24-10) చెవ్బబడి 
సద్‌; వ్యావహారిక నత్యము న్మాశయింపక 
పతన పరమూర్గమును "తెలువ సీలువేదు; 
పరమార్థ సత్య మవగతము కానిచో నిర్యాణ 
మనుభూతము కా జాల దని ఈ కారిక తెల్పు 
చున్నది, వర భాసుర శూన్యము 
లని, సర్భభావములు నిఃస్వభావము లని చెమ్మ 
వాదములు రెండును అభిన్నములే. 

29, నాల్లన కారికలోని ఆశ్నేవమున కిచట 
సమాధానము చెప్పబడుచున్నది, 

మధ్యమకుని (వకిజ్ఞా వాక్యము వాన్తవ 
ముగా నున్న ధర్మ మెనచో నతని వాదము 
దోవ. సహితము కా గలదు, కొని అప్రతిజ్ఞా 
వాక్యము నవా _న్తవనముగాళూన్య మైనది గనుక 
అం దే దోషమును లేదు, 

(పతిజ్ఞావాక్యమనునది సత్సదార్గమైనచో 
దానికి (పఠిజ్ఞాలతుణముండగ లదు. అవ్వుడది 
స్యభావసహితమగును, కాని అట్టి వాన్తవమైన 
(పతిజ్ఞానాక్యమనున "దేదియు నుధ్యమకులకు 
లేదు, సర్వభావములు శూన్యము లై నపుడు 
వతిజావాక(మనునది మా|తము ళూన్నము 
మస్‌ wen . 

బి0 నుంచి 52 వరకుగల కారికలలో 5, 6 
శారికలలోని ఆకవములకు (వత్యుత్తరము 
లీయబడినవి, 

80, వచేని ఒకటి (వమాణములద్యారా 
ఉన్న దనిగాని, లేదనిగాని చెప్పగల అన కాశ 
మున్నదని అంగీకరించినప్వూదే [వత్యవాది 
(వమాణములను స్వెకరింవవలసియుండును, 
అవ్వుడు _ సిద్దాంతమున _దోషములుండుటకు 


5౩3౧ 


పీలుండగలదు. కొని (వమాణములద్యారా 
(వతీయమానమగునది లేదని వాదించు మధ్యమ 
కుల వాదమున నెట్టి దోషముండగలదు ? 

కొన్ని భర ములుగాని, వ స్తువులుగాని ఉన్న 
వని అంగీకరించినపుడే వీనిని తెలిసికొనుటకు 
(వత్యవము; అనుమానము, ఉపమానము, 
ఆగమము అను (సమాణములను (గహీంప 
వలసి యుండును, ఈ నాలుగు [(వనూణములు 
నద్వ స్తువులెనపుడు, విధిని పే ధవాక ములను వతి 
పొదింవ వీలున్న దని అంగీకరించినపుడు మధ్య 
ముక వాదము దోహభూయిషము కాగ లదు, కొని 
ఏ ధర్శమునుగూర్చియైనను అది ఉన్నదని కాని, 
లేదని కాని చెప్ప వీలు లేదని మధ్యవక వాదము, 
పిధినిపే.ధములు "రెండును కుదరవని మధ్యమ 
కులు వల్కు నపుడు వారివాద మనంగత మను 
టయే అనంగతము .కాగలదు, (వత్యమోది 
[(వమాణములుకాని, అవి తెలుపు వస్తువులు 
గాని లేవనినపు జెట్టి దోషము మధ్యమకున 
కాపాటింవబడజాలదు, 

ప్‌ ధర్శములున్న వని (సమాణములు బు 
జున్ర చేయగ లవని, అధర్మములు | ప్రమాణముల 
ద్యారామ్మాత మె నత్యములని స్థావింవబడగల 
వనీ దార్శనికులు కొందరందురు. కాని ఈ 
(వమాణములు నత్యములని బుజువుచేయగల 
(వమాణ మెక్కడ లభింవగలదో ఈడార్శని 
కులు చెప్పవలసియున్న ది, 

తెలిసికొనబడు విషయమును (వమేయ ముం 


దురు, వసాధనముద్యారా శెలిసికొనుచున్నా 


మో ఆ సాధనమును (వమాణనుందురు, 
_(వమాణములద్యారా (సమేయములు తెలియ 
బడుచున్న వని యనినచో ఈ |పమాణములను 
గూర్చిన జ్ఞానము మనశెట్టు కలుగుచున్నదో 
చెన్సవలెను,. (వత్యవేము, అనుమానము ఉన 


339 


మానము అనునవి (వమాణములని, ఈ వమా 
అను గాన. రఫీ నత్యములనిగాని 
తెలుపు సాధన వే మెదై నగలదా! అట్టి సాధనము 
లేనియెడల ఈ (వమాణములకు ్రైమాగ్యమ 
'లేదనవ లెను, అ(పామాణికము'లె న [వమా 
ములు (పామూణికమగు పాను ఫీ 
వనుటలో న్యవచనవిరోధమున్నది. నివ్పగమా 
శీక ములగు (వమాణములు రా ము 
సీయగ ల్లినవనుటకుదురదు, [వమాణముల[ పాదు 
ర్భావమే (పామాణికముకానివో, (వమాణ 
ములుగాని, అని తెలుపు [పమేయములను 
గూర్చిన జానముశకాని కుదురదు, 
Ey 


 లీ2, ఒక (పమాణముయొక (సామా 

ణ్యము మరియొక (వమాణముపవై ఆధారవడి 
యున్నదనినవో అననసాదోవము వాటిల్ల 
గలదు, అనవస్థాదోషమువలన అద్శివమాణము 
కాని, మధ్యలోగల| పమాణములు కాని, అంత్య 
లా సిద ము కౌజూలదు, 

(వ ప వట సావింసగల [వమా 
మును మరియొక (సమాణము స్థాింనల్లి 
నచో, దీని (ప్రామాణ్యము మరియొక దానిపై న, 
నాసి యాభార ర్థ గమింకొక దానిపై న ఆధా రపడి 
పంతు. ఈ రీతిగా ఒకదానియాభా 
న స్‌ సింకొకటి Sa లబేశాని న్గతేః 
సద్దమైన దే! నేయు నుండదు, అవ్వుడు ఈ (వమా 
vou అనవస్థాదోవమునకు గురి కాగలదు, 
అవ్వుడు (వమాణనుల కన్నిటికిని అధారభూత 
మైన ముదటి (సమాణముగాని, ఈ ఆ|శితము 
లైన (వ్రమాణములుగాని, _ వీనివలనకలుగు 
నట. సిద్ధింసవు. ఆధారమైన 
"మొదటి (ప్రమాణము 'లనవ్పుడు మధ్య నమా 
ణములుగాని, చివర విగానిఉండజూలను, మొదలు 
లేని నస్తువు అత్యంతము ళూన్యమే. 'కదా | 


(శ్రీ శామకృవ్ల ప్ల [వభ 


కావున ఒక (సమాణముయొక్క. (పామా 
ణము అన్యా శితమని చెప్పు పరతిః (పామా 
ణ్యవాదము నర్వథా అనువవన్నము 

నమా To నా లు 
వరత; (పామాణ్య వాదులు, 


వలి, అన్య వమాణముల న పేన్నీంవకయీ 
ఒక [వమాణము (పొమాణికమని వెప్పీినవో 
పూ ర్య వతవాదము నిర్మూలము కాగలదు, 
అప్పుడు |ప్రకిజ్ఞాభంగము వాటిల్ల గలదు గనుక 
వరొకహేతునును తీసికొనవలసిన అనసర 
మున్నది, 

పూర గవత వాదము న్యాయభాష్య కారుడగు 
వాక్స్యాయనునిది, న్యాయదార్శనికులు వరత। 
(ప్రామాణ్యవాదు లేగాని, న్వతః (ప్రామాణ్య 
వాదులుకొరు, స్వత ః| ప్రామాణ్యమును సాం 
ఖ్యులు, పూర్యమిమాంనకులు, వ్యావహారిక 
సత్త విషయమున అడ్‌ చత వేదాంతులు అంగీక 
రించురు, 


అన్యననూణామే చేవ లేకయే (వమాణసిద్ది 
గలదని తద్ద్వారా (వమేయసిదిగలదని సావి 
చుట న్వతః |పామాణ్యవాదము. దీనిని నైయా 
యికు లంగీకరించి చేని కొన్ని [వమేయములకు 
వరతః (సామాణ్యము, కొన్నిటికి సతః (పామా 
ణ్యము గలదని వీ రంగీకరించినట్ల సను, ఈ 
వైపమ్యామునకుగల వశిష్ట శే నఏవును పీరు 
చెవ్పవలసియున్న ది. ఏరిట్లు చెవ్చకపోవుటచే 
ఈ వాదమును వీఠంగీకరింవ వీలులేదు, 

వట్ట, అగ్ని తన్ను తాను (నకొళింవ జేసి 
కొనుచు, తేన (వశాశముతో ఇతరవ స్తువులను 
గూడ (ప్రకాళింవ జేయుచున్న ది, ఇశ్లు (వమా 
ణములు వస్తువులను తెలియబరచుచు, తము 
తామే (పకాళింవ వేసి సికొనుచున్న ఏ, ఈ సమా 


వగ హా 


ములు న స్తువుల మంతా గ్రమును కెలుపుటయె 
కాక, తమయొక్క. (పామాణ్యమును కూడ 
తెలుపుచున్నవని (పానూణ్యవాదు 
అందురు, 


న్గతేః 


ఈ వాదమున కిక నమాథాన మొయబడు 
చున్నది, 

ఏ5, దోషనహీత మిీవావము, అగ్ని తను 
తాను (వకాళింవ జేసికొనుట "లేదు, చీకటిలో 


నున్న కుండవలె అగ్ని కన్పింవక పోవుట యను, 


నది మన అనుభవములో లేదు గజా! 
అగ్ని చే (వకాళింవబడక చీకటిలో ఉన్న 


కుండ మనకు ఉవలబమగుట లేదు, అగ్నిచే 
(వ కాశింవబడినత ర్వాత నే ఆకుండ మనకు 
కన్సించుచున్న ది, ఇచేవిధమెన స్టికి అగ్నికి 


కూడ ఉండవలెను, తన్ను తానే అన్నీ (పకా 
థింవ చేసికొనుటయే నిజమైన, Teen 
కుండ మొదట ఎట్టు కన్సించుట లేదో, అళ్లు 
వశాశింవబడకముందు అన్ని కూడ చీకటిలో 
దాగియుండవలెను. అవ్వుడే ఆ దాగిన అగ్ని 
(పశకాళింపబడగ లదు, కావున అగ్ని తన్ను తానే 
(వశాళింవ జేసికొనగలదను వాదము అనువ 
వన్నమగుచున్నది, 


36, అగ్నితన్ను తాను |ప్రశాశింవ జేసికొను 


చు ఇతర వస్తువులనుకూడ [వకాశింవచేయు. 


చున్నచో, ఇతరవ స్తువులను దహించుచున్నట్లు 
తన్ను తాన అగ్ని ఎందుకు దహించుకొనుట 
లేదు? 


అగ్ని తన్ను తానే దహీ ంచుకొనుట "లేదని 

వకు అనగత మే, 

87. అగ్నికి న్యవకాశముతో బాటు వర 
(వశాశశక్తికూడ నున్న-వో చీకటి వస్తువులను 


బాష వ 


పచ ర టె 933 


కప్పి వేయునట్లు తన్ను తానే కప్పి వేసికొను త్త 
గూడ కలిగియుండ వలసి వచ్చును, 


అగ్నికి చీకటి (సతివత్షమువంటిది, 
es కిలదని న్వతః (వనూణవామ 
లంగీకంంతొడ, కాని అ '౨థ కారమునకు 56: 
(వచ్చాదనశక్తిగ లదని ఏ రంగీకరింసజాలరు, 


అగ్ని క్ర 


పరి, స్వయం[వకాశ నూసమగం అగ్నిలో 

వికట ము ఎకుడ అగ్నీ యుండునో అక్కడ 

చీకోటిలేదు. చీకటి లేనిచో అన్ని ఎట్టు వస్తువు 

| నే 

లను [వకాళింప ఇజయగ లదు ? అంధకారవధయి 
(వకాశముగ దా! 


అగ్నికీ చీకటికి ఎట్టి వరన్ఫర నంబంధము 
లేనవ్వుడు అగ్నీ ఎట్లు అంధకారమును సోగొట్ట 
గలదు? చీకటిని 'పాజదోలజాలనిచో అన్ని 
తన్ను, ఇతరవ స్తువులను ఎట్లు (వకాళింవ జేయ 
గలదు? న (నకాశము, నరవ కాశము అను 
శక్తులు అగ్నికి ఉండజాలవని స్పష్ట్రమగు చున్నది, 
కాని అగ్ని ఏ తణమున ఉత్పన్నమగుచున్నదో 
అచేశ్షణమున తన్ను తానే |సకాశళింవ కేసి 
కొనుచు, అన్యవిషయములనుకూడ (వకాశీంవ 
"వేయుట వేదా యను అళంక కలుగవచ్చును, 
ఈ యాశంకకు నమాభానముగా తర్యాతి "కారిక 


చెవృబడుచున్నది. 


9, తాను ఉత్పన్నవుగు తణమున నే అగ్ని 
అన్యవ స్తువులను రకం అన 
దాందము. తొను పుట్టుచున్న తణమున నే 
అగ్నీ అంధకారమును నమిాపించుట లేదుగచా! 


అంధకారమును నమిోపింపని అగ్ని ఆ చీక 
టిని నశింనశేయలేదు, అంధకారము నళింన 
నిచో అగ్నికి [వకాశమున్నదసి చెషూటకూడ 
కుదురదు, 


రర 


40. అంధకారమును నమాపింపక పోయినప్ప 
టికిని అగ్ని ఆ చీకటిని నళింజేయగలదని 
వెప్పినవో, ఈ (వ టెళములో నూ[తమే ఉన్న 
అగ్ని నమ స్త లోకములలో గల అంధకార 
మును నిర్మూలింవవలసివచ్చును. 


| ఒక్కచోట ఉన్న అగ్నీ (వవంచమందలి 
తమస్సును పూర్తిగా నిర్నూలించుట అనుభవ 
విరోధము, అంధ కారమును నమివీంచినను, 
సమోపింపకపోయునను అగ్ని దానిని నాశము 
'చేయజాలదని స్పష్టమగుచున్నది. 

41, (వమేయముల నవేవీంవకయే (వ 
ణములు న్వతః (పామాణ్యము వ. 
| అట్టి (సమాణములు వరా చక్షలేకయే సి సరఫ 
థ్‌ 


Se అన్యవస్తువువై ఆధారపడి 
యురీడజాలదు, అన్యా శీత మైయున్న ది నః 
సిద్ధము ' ఛా లేదు, 


[క FY an విషయముల నపేశ్నీంవక 
పోవుటలో దోషమున్నదా యను అశంకకు 
(వత్యుత్తరముగా తర్వాతి "కారిక చెప్పబడు 
చున్నది, 

42, (వమేయా చేతు లేకయే (వమాణము 
నకు (ప్రామాణ్యము సిద్ధమగుచో, ఇట్టి (వమా 
ణము ఎవరికిని ఉవకరించునది కాజాలదు. 

(పమేయా చేత లేని (వమాణమును య 
మనియే పిలువలేము, అట్టి ప్రమాణ మే (వలీతి 
కిని సాధనము కాలేదు, వివ యములను/సార్చి న 
జ్ఞానమున కీ ప్రమాణము లుపకరింసజాలవు, 

48, |వమేయాశేతు గలిగినవ్వుడే వమాణ 
ములు సిదింవగలవని చెప్పుటలో దోవమేమి 
యున్న దని యడుగవనచ్చూను, సిద్ద 

దని వచ్చును. దీనిని సిద్ధసాధ 


శ్రీరామకృష్ణ (వభ 


నతావోషవుందురు, అసిద్ధ మైన దానికి అన్యా 
జీక్ష లేదు, | 


[వమేయనములతో నంబంధ మున్న సడే 
(ప్రమాణములు స వగలవని యనుటలో సిద 
సాధన తాగోహమున్న ది. సిద్దమైయున్న దానిని 
సాధించుట సిద్ధసాధనతే. న్యకః|ప్రామాణ్యము 
గల [వ వమాణములు సిద్ధన స్తువులు, (వమేయ్లా 
'వేవీవలన స్వతః సిద్ధమై న (వమాణములు 
మరల ఎట్లు సిద్దములు కాగలవు! సిద్దముకాని 
వ స్తువునకు అనాలపేవ ఉండదు, సిద్ధము కాక , 
అనగా వస్తుతః లేనే లేని చేవదత్తు స్ట నస్తువు 
న శక ల? వేసినదానిని న. చేయుట 
ఎంత దోవమో సిదించినదానిని సాధించుట 
కూడ అంతే, కావున న తఃసిద్ధములై న (ప్రమా 
ణములకు (వమెయా పేతు ఉండ ఏలు లేదు, 


44, (వమాణముఐ న చేవ్షీంచియుండుట చే 
[వమేయములు సిద్ధించుచున్న వ్‌, (వమాణా 
చక లేకయే (పుయా కలుగగలము, 


మ. లు (వమాణాధినములై సిద్ధం 
చునవై నచో (వమాణములు మ్మాతము శ్రమే 
యముల న పేశ్షీంచి నును చెన్న నృరావమ, 
సాధనముద్యారా ఒక సాధ్యవ స్తువును సాధింవ 
గలము కాని సాధ్యముదా రా సాధనమును 
సాధింవ లేముగ దా ! సాధ్యవ స్తువులు (వమేయ 
ములు, వీనిని సాధించుటకు మనము గ పీం-చు 
సాధనములు (ప్రమాణములు, కాబట్టి (సమే 

వేక్షద్యారా ప్రమాణసిద్ధి కలుగదు, 


45, (వనూణముల నచేశీంవకయే (వమే 
యములు స్‌ న యెడల సవ 
తావత్రయ మెందులకు ? ఈ క 
దేనిని సాధింవగలను ? 


పగ హావ్యావ ల్‌ 


"వమాణములతో నంబంధము  లేకయీ 
(సమేయములు  సిద్దించిన-వో (వమాణముల 
“శేన్సి (వయోజన ముండగలదు 1 

46. వమేయముల నవేశ్షీంచియే [వమూణ 
సిద్ధి కలుగగలదనిన వో, (వమాణ [వమేయము 
లకు వరన్సర భేద ముండ వీలులేదు, 

. అమ్రడు (వమేయములద్యారా సాధింవబడు 
(వమాణములే  (వమేయములు కాగలవు, 
(వమాణములను సాధించునవగుట చే (పమే 
యము లవుడు (సమాణములు కాగలను, 

47, ట్రహాతసిథి నలిన (వ మేయ సి వ 

wr మ 
(వ మయనిద్‌ న్‌ా స కలుగునని 
హాదించినచేో నీ రెండును సిద్ధించుట. శేదని 
స్పష్టము కాగలదు, 

అన్యోన్యా శయదోపషమున్న స్థలములలో 
ఈ నంబంధముగల రెండును సిదింపజాలను, 
విత్తు ముందు నచ్చినదా, లేక మొక్క ముందు 
వచ్చినదా యను వాదములో విత్తనమును 
కాని, ముక్క-నుగాని సాధింవ లేము, 

48. (సమాణములు (వమేయములను, 
(వమేయనులు (సమాణములను సాధించున 
"వి నవో (వమేయసిద్ధి అనునబెటు కుదుర 
గలదు? 

(వమాణములు (వమేయములను సాధించు 
వేళ, (ప్రమాణములు అసిద్దన స్తువులు, జ్ఞాన 
కారణమైన [వమాణము న్వతే ఃసిద్ధ ముకానిచో 
(వమేయసిద్ధిని ఎట్లు సాధీింపగలదు * 

419, [వమేయములు (ప్రమాణముల ను, 
(వమాణములు (వమేయములను సాధించున 
వెనవో (వమాణసిడ్ది అనున బెట్లుకుదురగ లదు! 

(వమేయములు (వమాణములను సాధించు 


33% 


వేళ (పమేయములు అసిద్ధవ స్తువ్రులు, ఈ అసిద్ధ 
ములై న వస్తువులు (సమాణముల నెట్లు సాధింప 
౫లన్ర, 

50, ఈ తం|డివలన ఆ కుమారుడు పుట్టు 
చున్నాడు; ఆ పుతునివలన ఈయన తం|డిగా 
జన్నించుచున్నాడు _ అను వాక్యములను మ 
వంచినరో ఎకరం పుట్టుకకు హేతు వగును | 


తనకు పుతు డెవ్వడు జన్మించునొ అప్పటి 
నుంచియే ఆవ్యక్తి తండి యగుచున్నాడు, 
పుతజన్నవలన తండి యను వ్య బయలు 
“దేరుచున్నాడు, కానీ తండి తు తర్వాత 
పీలువబడు వ్య కీవలన ఆయనకు పుత్రుడు 
జన్నించుచున్నాడు; ఈ పి తాపు తులలో ప 
రెవరికి హేతువు కాగలరు? ఇళ్లే |వమాణ 
ములకు,| వమేయములకు అన్యోన్యా శ్ర యముండి, 
ఒకోదానివలన నురియొకటి సాధింనబడుచున్న 
చో వది చేనిని సాధించుచున్న దో తెలియ 
వలసియున్న ది, 


51, ఎవరు తండి? ఎవరు పుత్రుడు! తం డిని 
తండిగను, ప్పుతునిగను వరిగణింన ఏలున్నది, 
పుత్రునిగూడ ఇస్తే శెండువిధముల పరిగణింవ 
పీలున్నది,  పీరిద్దరకు ఈ ఉభయధర్మములు 
నంకమించుటచే మా కీ నంచేపాము కలుగు 
చున్నది, 

పుత్రుడు జన్నించుటవలన ఆ వ్యక్తి తండ్రి 
యగుటచే, తండి పుట్టువెందినవాడగును, 
అవ్వుడు తండికి పుత్రలకశ్షణము సంక్రమించు 
చున్నది. ఇస్తే ఒకవ్య క్రిని తండ్రిగా జన్మింవ 
జేసిన పుత్రునకు వితృలక్ష ణము నంపావ్తమగు 
చున్నది. ఉత్సాదకధర్శముల్లు గల ఏరిద్దరు 
పితృలతణధరులు, ఉ త్పాద్యధర్మములు ఏ్‌రి1 
గలన్రు గనుక వీరిరువురు పుత్రలతణధరులు, 


పవైడ్ల 


కావున వీరిలో నెనరు పురుడు, ఎనరు తండి 
యను నంచేపహాము కలుగుచున్నది. ఇస్తు ఒక 
దాని నొకటి సాధించునవని చెప్పు (వమాణ 
(వమేయములలో నేవి సాధనములు, ఏవి సాధ్య 
ములు |! ప్రమాణసిద్ధిలో (వమేయము సాధన 
మగుచుండగా, (పమాణము సాధ్యవిషయమగు 
చున ది, |వమేయసిద్దిలో |వమేయము నా 

0 | వభ. య. 
ae 


కావున (వమాణము లేవి, (వమేయము లేవి 1" 


అను నంచేహాము కలుగుచున్నది. 
గలి, (సమాణము న్వతఃసిద్ధము కాదు; ఒక 


(వ్రమాణ మింకోొక (పమాణాముద్యారాగాని, 


అన్య ప్రమాణములద్వా రాగౌసని ని వ మగుట 
"లేదు, (పమేయములవలనగూడ (వమాణసిద్ధి 
కన్పింవదు, కారణరహిత మైకూడ (వనూణ 
ములు న. 

ఒక [వనూణము తెన్ను జోన్‌ (పొమాణి 
కముగా మార్చలేదు, (వత్యవీ (వమాణముచే 


ఆ (వత్యతము; అనుమాన సమాణమువే ఆ” 


అనుమానము, ఉవమాన (వమాణముచే ఉప 
మానము, ఆగమ (వమాణమువే ఆగనుము 
(పామాణకములు కొజాలవ్ర, అనుమానోన 
మూనాగమములచే పత్యతుము, ప్రత్యక్‌” 


శ్రీ రామకృష్ణ ప్రభ 


తూ నాగ మములచే అనుమానము, (వత్యచాను 
మానాగముములచే ఉవమానము. (పత్య మాను 
మానోవమానములవే ఆగమము (పొమాణేక 
ములు శాజాలవు. వీనిలో మొదటిది న్వతీః 
(పానూణ్యవాదము, రెరడవది నరతళపామా 
౯౪ వాదము, ఈ శెంనువాదములు అనంగతము 
లని నినరించితిమి, 
ఒక (సత్యత పుంకొక్‌ (వత్యతే ముచేత 
గాని, ఒక అనుమాన మింకొక అనుమానము 
ద్వారాగాని, ఒక ఉపమాన మింకొక ఉవమా 
నమువలనగాని. ఒక ఆగమము మరియొక 
అగమముదాంరాగాని (పొమాణేక ములు క 
జాలవు, ఇదికూడ వరలేఃపామాణ్యవాద సే 
ఒక|పమాణమునకు చెందిన (న మేయముః 
వలనగాని, ఇతర |ప్రమాణములకు చెందిన 
(వమేయములవలనగాని ఈ[వమూాణము ప్రమా 
ణీకము కాజాలదు, కారణరహితేమై తనంతట 
తొనే (పాొమాళ్‌కము కాలేదు, 
“కావున (వమాగ నునునది ఉన్నది గనుక 
(సమేయములున్న వని, (నమేయ 
లున్నవి గనుక ధర్శనంఖానములున్న నని చ 
RS 
జళిషము 


3 


(ప వా గ 


ఆల 
మ్స 


శమన పల్లెప్రాంతౌలలో ఇ తులు తము పంటపొలాలకు నీరు కెచ్చుచుందుము, “జ్యే 
రగ భం 


చూ యున్నాను; 


ఉన్నవి. శాని అవి మట్టిగుట్టలే, వానిలో రం(ధాలు తీజచు, 
నీరు తెతుర్కు కాని ఆ నీరు గుట్టలలోని చిలులగుండ 
వాచి వ [గ 


నంతగా కషపదష 
ట్‌ 


నీటిని వెలికి పాటీ పోనీయక అన్గుటవ పొలాల చుటును పొటీ గుట్టలు 
ళ్‌ వ్‌ వ! ళు 


ఇ ళులు ఈమ ఊసీర పోవు 
శారీ పోవును, 


కోరికలే రంధ్రాలు, నీవు జపతేపఆదులను కప్పక చేయుచునే ఉందువు, కాని అవి నిలువక 


నీ కోరక అశెడి రం్రాలగుండ కెలికి పోవుచున్న వి, 


ముగ చే న వోన్ముఖ మగును,’ 


కోరికలు లేవన్న చో, సీ మనసు సహజ 


శ్ర) రామకృష్ణుడు 


బౌద్దకాలములోని భారతీయ విశ్చవిద్యాలయములు 


[కుమారి సరళాదేవి] 


బోద కాలమును మూడుఖాగములుగ విభ 
జింవ వచ్చును. మొదటిభాగము గాత మబుదుని 
జీవిత కాలమునుండి ఐవుఆరు శ ఆాబ్బములనరకు, 
ఈ కాలమున బౌద్లులు సాధు చరిత్రులుగను, 
నిజ మైన త్యాగళీలురుగ ను, ఉండిరి, రెండవ 
భాగము [క్రీస్తుశళము మొదటి నుండి ఆరవ 
శ తాబ్బమువరకు, ఈ యుగమందు బె స. 
పూరి స. గుణగణములలోవలెనే శిల్పకళయం 
దుగూడ ఉన్నతి గాంచిరి, (కీ, శ. ఏడవశతా 
బ్దము మొదలుకొని మాడవభాగము (పారంభ 
మగును, దీనినే తాం తికయుగము అని అం 
దురు, ఇందు చొదమశాధివళుల త్యాగ బుద్ధి; 
నీలము, నడలినది కాని ఆయుర్వేద రసాయ 
నికశ్నాస్త్రములలో వారు (వఖ్యుతి గాంచిరి, 
(పతీ యుగ విశిష్టత యు ఆయానమయముల 
లోని విశ్వవిద్యా త. అంకిత మై 
యున్నది, 
1. తథశిలా నిశ్వనిచ్యాలయమను ప్లై 

ముదటియుగమునకు జెందిన విశ్యవిద్యా 
లయము తకశిలానగరమం దుండెను, సు త్తి, 
“'ఏినయవీఠిక” మున్నగు |పొచీన నొద్ద గ్రంథము 
లలో దీని రు లిజఖంవ సబడీయున్న ది. 
ఎరిగీక్‌; స్ట్రా, పీసీ మున్నగు (పొచీన లేఖ 
కులు ఈనగర ప్రాముఖ్యము, న్‌ వన భవనంవదలను 
గూర్చి గొవ్చగా పొగడిరి, అశోకుని రాజ్య కాల 
మందు కూడ ఒక రాజ పతినిథి అచటనుండెడి 
నాడు, ఈ విశ్వవిద్యాలయము న కన్న 


పూర్వమే స్థానింవబడినది, అందు, వేదవేదాం 
ములకు బదులు ఆయుర్వేదము, విల్బము, 
గృహాని ర్మాణము, చిత్రకళ మున్నగునపి బో 
ధింవబడుచుంజెను, ఇవియీ గాక విజ్లాన, కళా 
కౌశలము మున్న? వదుగెనిమిది విషయములు 
బోధింవబడుచుంజెను, వానికై వేరు వేరు 
నిద్యాలయము టుంజడిని.. "వేరు వెద అధ్యా 
వకు లుండీరి, జగత్‌ (వసిద్ధిగాంచిన సంస్క్ఫ్ఫతే 
వ్యాక రణక ర్త ర యగు దాణినియు, సుప్రసిద్ధ 
రాజనీతి శిరోమణి యగు చాణక్ష్యుడును, పం 
విద్య గడంచిరి, ఆ|కేయుడు ఇచ్చట వైద్య 
ఇాస్తోపాధ్యాయుడు. వించిసారుని ఆసాన 
వైద్యుడును, బుద్దుని |ప్రియమిత్రుడును, అను 
చరుడు అగు “నెద్య్భరాజ జీవకుడు” * ఇచ్చటి 

మొదట తతుశిలా విశ విద్యాలయము "వేద 
మతొవలంబులశే కేందస్థానముగ నుండెను. 
తరవాత బౌద్దులుగూడ రా సాగిరి, పెక్కురు 
సుప్రసిద్ధ వొదులు ఈ విద్యాలయమునం టె 
విద్య నభ్యసించిరి, బొద్దమతములో సౌతాం|తిక 
సార్యవదాయ[వ్రనక్ర కుమారలబుశు ఇచటి 
నీదా ర్ధ్‌యే. ఆకాలమున తూడ్చస అశ్వఘో 
షుడు, దథ్నీణమున దేవుడు, వశ్చిమమున నాగా 
రునుడు, ( నేడు విశాలాంధ్రలో నిర్శింవబడు 
చున్న నాగాద్ధున సాగర్‌ (ప్రాజష్ట ఏఏ జావకా 
రమే) ఉత్తరమున యం స. (పనన 
కాంచి వెల్లొందినట్టి విద్వాంసులు, వీల "బే 


932౮ 


మునకు నలు వై పులను నిలచినట్టి నలుగురు 
సూర్యు లని (వఖ్యాతి గాంచిరి, తత్సళిలలో 
వేదమత|వాచార సమయమున ముఖ్యముగ గను 
నింప దగిన విషయములు మూడు గలవు, 


(1) ఇచ్చట విద్యానిబంధనలు నియనుబద్ద్ధ 
ప్‌ విద్యాలయముల తోలి (వణాళికలవ లె 
కాదు. కాని నేటి కాళీవిద్యాలయమును దీని 
తో పోల్చ వచ్చును. జొద్దవిహోరముల లోని 
నిబంధనలు పఏీనికి వ్యతిరేక మయినవి, (2) బౌద్ద 
విహారములలో _ శేవలము  నన్నా్య్యాసులశే 
బోధింవబడుచుం డేను, కాని ఇచట అట్లు గాక 
గురువులు, అంలెవాసులుగూడ గృహన్థులే, 
(8) ఈ నిద్యాలయములో కేవలము (బ్రాహ్మణ, 
వ్షతియుల కే (ప్రవేశ ముంబెడిది, 


Il. నలందా నిశ్వవిద్యాలయమను : 


దితీయయుగ మునకు జెండినది నలందా 
విశ్వవిద్యాలయము. అది రాజగ్భుహమునకు 
ఉ'త్తరమున ఐదు మైళ్ళదూరములోను, పాటలీ 
పుత్రమునకు స. మైళ్ళు దకీణముగను ఉం 
జను రపు కో (వ చేశముననే “ఇాగ్‌గాంట్‌” 
(గయజిల్లా) కలదు, నేటికిని కొన్ని శిథిలములు 
అచట కాన నగును, ఇతర బేశములనుండి 
చెక్కు_రు యా(తికులు వినిని చూచుటకువ చ్చెడి 
వారు, ఈవిద్యాలయర నుణేయతే నర్హ నాతీత 
నుయినది. నాలుగు వై పుల పెద్ద విహారములు, 
నాలుగు వైపుల మఠములు, మధ్య నూ 
వేదిక, విద్యాలయము మధ్య మధ్య ఆలయ 
ములు, నమాధులు, ఎత్సీయిన సూవములు, 
విద్యాద్ధలకును, ఉపాధ్యాయులకును వనజి 
గృహములును మున్నగువానితో కలకలలాకు 
చుండెను. భవనములు చిత్రవిచ్మిత్రము లయిన 
రంగులతోడను, పెద్దనోపుర ములతోడను నిరా 


(శ్రి రామకృష్ణ (ప్రభ 


జిలుచుం డెను, ఈవిద్యాలయ (వ బ్రఫాభీక్ర' లన్నియు, 
నేటి ఆక్సొఫోర్స్‌ యూనివర్సిటీకి వోల్చ దగును, 
(పవంచములోని కెల్ల వెద్దపు_న్తక భాండాగా 
రము ఇచట నుండెను. 5దివేల సస. 
తోడను, సూటయేబండ్షు ఉపాధ్యాయుల 
తోడను ఈవిద్యాలయము కలకలలాకుచుం 
జను, నేటివిద్యాలయములలో వలె ఇచట 
జీతము yer లేదు, “ge 
ఉచితముగా విద్య చెప్పించుటయే గాక మీదు 
మిక్కి-లి భోజనాది వసతులన్ని యు విద్యాలయ 
మే నిరంహించెడిది,  మహాజనులు హృదయ 
పూర్ణము విరాళము లిచ్చెడి వారు, అం 
దువే నిద్యాద్ధలు నిత్యజీవనముననై ఇతరులమై 
అఆధారవడక నిశ్చింతగ సిద్యను అరబ 
వాడ, మరొక విషయము ముఖ్యముగ నను 
సంవ నగును. నేవు నిశ్వనిద్యాలయములలో 
తరచు జరుగు నరీతలు ఇచట లేవు, యో 
గ్య తా యోగ్యతలను ఇాస్త్రార్థములతో డను వా 
గ్యివాదములతోడను, (వత్యవ్మన్రమాణముల 
తోడను, నిర్ణయించెడి వారు. మొదట నిశ 
విద్యాలయములో చేప్పకొన్నస్పుడే బుదిమం 
తులును, విదాంంనసులును, గుణనంగులును, 
నత్సవ_ర్తకులును, కుశొగబుదులును, యో 
గ్యులు అగు వారినే బాగుగ వరీశ్నీంచి చేద్చ 
కొ నెడివారు. అందుచేతనే ఈవిద్యాలయము 
నుండి బయల్పడిన విద్యాద్ధాలు జగత్‌ (ప్రఖ్యాతి 
నొందుటయే గాక జగత్‌ పూజ్యులుగను గణుజి 
శెక్కిరి, మొట్ట మొదట ఈ నిశనిద్యాలయము 
పారమార్థికబోధన శే స్టాపింవ బడినది, ఉపా 
ధ్యాయనర్లము శివ్య వర్గముకూడ ధార్మిక జీన 
నము గడపుచుంజెడివారు. అందుచేతనే దీనికి 
'ధర్శగంజి' అని చేరు వచ్చెను, [క మేణ ధర్మ; 
దర్శనశానశ్ర్ర్యముల తోపాటు వ్యాక రణము, 


స. కాలముతోని భారపీయ విశవిద్యాలయములు 


వ్యౌతిపము,  వెద్య్వము మొద లగు జీవనో 
పాధిక్ర విద్యలను గూడ నేర్చ సాగిరి, 
111, ఛాన్యకటక విశ్వని ద్యాలయము:__ 
ఇదియు. రెంతవయుగమునకు చెందిన చే. 
ఇది కృష్ణానదియొడ్డున, అమరావతికి నమావ 
మున నిర్మింవబ డెను, బౌద్దధర్మ మహాయాన 
సాంవ్రదాయమునకు చెందిన, పదునాల్లన సువ 
ఖ్యాత రసాయనిక వేత్తయు వైద్యచికిత్స 
"వే త్తయు అగు నాగాధ్దునా చార్యుని (ప్రావిణ్యము 
స. (వఖ్యాతి బడెను, 
ఇచట వెదిక, మత (గంథములను, బౌద్ధమత 
య. గూడ బోధించు చుండిరి, ఇతర 
సిబంధన లన్నియు నలందా సిళశ్వవిద్యాలయ 
ములోనిహేని వంటివే. టిబెట్టురాజధాని యగు 
“లాస్త్రా? వద్ద “జాతక” విశ్వ విదాలయము 
దీని నమూనాయే,. 
117, ఓదంతపుకీ _ న్మికీను శిలా విశ్వవిద్యా 
అయములు ;.___ 


మూడవనయుగ'మునకుజెందినవి ఒకటి ఓఏదంత. 


'ఫుర మందును, రెండవది వి కమశిలలోను 
నుండినని, ఈ రెండును బిహారురాష్ట్రమునందే ' 
యుండినని ఈ కాలమున వైజ్ఞానిక పరిశోధనలు 
హెచ్చెను, 'తొం| తిక బౌద్దమత వచారము బెం 
గాలు, బీహారులునదు విరివిగా నుండెను. ఈ 
కాలమున శే టిబెట్టునకు బె జొద్ధ మతము (వసరిం 
చను, I న గొవ్చవిద్యార సికు 
లును, కవిపోనకులును అగుటచే ఓదంతపుకిలో 


తగా 


గొప్ప విహారమును గూడ గట్టించిరి, అందు 
చేతనే ఈ ఫొాంతమునకు బిహారు అని చేరు 
వచ్చెను. పాలనంశపురాజులు ఈవిద్యాలయ 
ముల నిర్వహించు చుండిరి, ఏరి రాజ్యపాలన 
మున ఈ విశ్యవిద్యాలయనుందు. ఐదు చేల 
సీనయానమహాంతులును, వదివేల మంది 
మహాోయానమహాంతులును ఉండిరి, టిబెట్టులో 
“శాక్య? అను విశ్వవిద్యాలయము దీని ననున 
రించి నిర్మింవబ డెను. ని కమశిల విశ్వవిద్యా 
లయము భాగల్పూర్‌ జిల్లాలొ * సుల్తాన్‌ గ ంజ్‌ నద్ద 
గంగ ఒడ్డున కొండవె “సిరి ౦వబజెను, నూట 
ఎనిమిదో భవనములణో నిరాజిల్లుచుండెను, దీని 
అధీనములో అడుమహానిద్యాలయమం లుండెను, 
దీనినిగాూడ పాలవంశ రాజులే పోసించుచుండిరి, 


స మరికొన్ని ధర్మన్మతములు 
నిరంచిరి, ఇచట స వైదిక గంథములతో 
"బాటు వ్యాక రణము అభధర్మము, దర్శన ణా 
త్రము, విజ్ఞానము; వైద్యము మున్నగునవి 
(వత్యె తేక విషయములుగ బోధించుచుండిరి, ఈ 
సద్యాలయములో ల్ల తీరు లయిన ఏద్యాద్ధలక 

వండిత” , బిరుదు కచ్చుచుండిరి. క్రీ, న 
11-వ శ తాబ్దరాజగు ధర్మపాలుని నశనుయమున 
“ల్రీదివాకర్‌” ఈవిశ్ళవిద్యాలయాద్య తులు? 
నుండిరి, ఈకాలముననే 'టిబెట్టు లావూ” 
ఇచట వండితుల నహాయమున సంస్కృతే (గంథ 
ముల వెక్కిాంటిని టిబెట్టుభావలోనికి అనువదిం 
ఫీం చెను, 


బిహు వన పాద పాటి వలపర్వక పూర్ణ సర స్పరస్వతీ 


సహిత మహా మహీ భర మజ్యస [స సహవాస ఫ 


ఫ అాళిం దాల్ల్సి, ధు 


సృవాతర మూ _్రీకీలా జలధిశాయికి. చబాయక శయ్య రై యెన య 
య్యహి ఫీంపతి దుష శాంత భం డనంతుతడు మాకం (బసన్ను6 డయె 


జాన న్నయ 


ఓమ్‌ నమోభగవలే వానుచేచాయ 


నీ భగవద్గీతా పటో 
శ్రి మద్భ గవర్ధీతాంతర్గత గ 
గ "ర. a 


ల ఖ్‌ 


tm ము 


పవ ళం 
Ce 


శీ శ్రీ శ్రీ నిత్యానంద స్వాములవారు 


శో వంకీనిభూసీతకరాన్‌ నవనీరదాఖాలే | 
భో జ 


కీశాంబరా దరుణ నింబ 


పూ రేందు సుందర ముఖా దరనింద నే, తొ 
3 


వ లాథ రోపూం | 


జా 
న. 


కృషా త్సరం కి నుపి తత్త్య మహం న జానే॥ 
(ac) | న్‌ 


“మాతసాధనసామ|గ్యాం భి కి శేవ గరీ 
యనీ”” అనగా మోతు స్మామాజ్యమును చేర్పు 
మార్గములలో భక్తి కిమార్లమే అగస్థానము 
వహించిన దని చెవ్వు (వవన్నభ కో కలు (ీభగన 
గ్ల తాబోధమును అన్వయిం ఛు కమమును 
వినుడు, అర్జునుడు ముదటినుండియు (బీకృష్ణు 
నకు నఖుడై తం యుద్ద ప్రారంభమున ధర్న 
నమ్మూఢ చేతన్కు- జె నస, బంధు, వ థాని 
మహాపావభీరుడై , క్ర _రృన్యమును న్వయముగ 
నిర్ణ యించు నామర అ వము లేక, బంధువును, 
నఖుడును, అగు శ్రీకృన్లభ గవానునే /సరునిగ 


స్వేకరించుచు “శిష్య శ హం శాధి మాం 
“తొంం (వవన్నం”” చేను సీకు శిషు ప్యుడను, 
అనన్యగ తికుడను, నముటియు (పవన్నుడనై సై 


శరణు జొచ్చినాడను, ఇ _్రణీ ఉత్తమోావ'ేశ 
ముచే న న్ననుగహింపుము; అని దీనుడై 
(పార్టించుటవే భగవానును గీ తావబోధమును 


ణి క 
(ప్రారంభించెను గదా! కటు, బోధము నంద వల 


సిన యర్జునుడు ఎట్టి యధికారి! ఈత డాత్న 
జ్ఞానము నభిలషీంచెనా ! నఖ్య భావముతో 


(వవన్నుడు గదా అయ్యెను; తనభావమును 
“త్వాం (వవన్నం” అని స్పష్టముగా నెల్లడం 
వానే? క్త (వవన్నభ క్షు కునికి బోధించిన మార్లము 
వరమే న తుం నమ _స్తభరన్యానము చేసి 

కీల్ళొన్మువ లె ఆతని శమూజా 
నురూవ మగు న. జేయు 
Lene మార్గ మె 
ట్రగును ? కాస్ర్రన nee తను శ్రీ) సహ్టభగవా 
నుకు [వవన్ను డగ అర్జునుని నిమి “త్రముగా 
గొని, గీతాముఖమున లోకమునకు భ క్షీ వవత్తి 
మార్లమునే (పథాన మైనదిగా బోధించె నని 
భ క్రిమార్తీయులు చెప్పుదురు, మజీయు మానవు 
లెల్లరు -జీహాయే నేను, అను జీ చేహాత్మభావము 
కల వా రణగుటచే, వషజ్బావవికారములు 
(పుట్టుట, సెరుగపటు, వృద్ధినొందుట, శీణీం 
చుట, నశించుట, చచ్చుట) గల్లి దేశ కాలము 
లకు కట్టునడిన పాంచభౌతిక మగు ఈ "దేహము 
కంబ భిన్న మైన జ్ఞా నానం దాడి లకుణ 
యుక్త మగు ఆత్మయే తేన య థార్థన్వరూవ 
మను. ఆత శ్రజ్ఞునము సాంఖ్య యోగముద్యారా 


(వప తిమారము గాక, మె జు 
అవి భా 


(స్రీమద్భగవద్లీ తాంతర్షత భక్షి యోగము 


బోధించి, ఎటుల డి జ్‌ “నొప్పే క్తి ఉపాయ 
భూత మగు భ కీవవ టి మార్గమును బోధింప 
నారంభించి అ. 1 క్లో, 5 “బహూని మే 
వ్యతీతాని జన్నాని తన చార్లుని” అరునా, 
చ టో C ల జ జ 
నాకును, నికును, వెక్కుజన్నములు గడచినని, 
నర జత నగుటచే నా కన్నియు తెలియును. 
కించిద్‌ జ్ఞాడవగుట చే విక్ర తెలియ దనియు, అ, 5, 
న్లో, 9 ోభేకారం యజతవసాం నరంలోక 
స్ట న వా వె 
హేశ్వరం, ve 
క వమూాం శా స్త్‌ మృచ ty Ww 
నేత్మ-ర్మానుష్టానములక భో కృను, సర్వలోక 
మ హేశ్యరుడను, నర్వభ ాతసుహృదు దుడను అగు 
నన్ను తెలిసికొని శాశంత శాంతిని మనుజుడు 
పొందుచున్నా జనియు, అ, 7, వో, లి “యత 
తొ మపి సిదానాం కళ్లి నా ంచేతిత తతః” 
ధి | ష్‌ స. 
మోవ్మపా పకొలకు యత్నించి సిద్దు లైన 
ఆలానే య రా 
వారిలో గూడ ఒశానికడు యథార్థముగా 
నన్ను తేక నొతే_త్త (మును కెలీయుచున్నా 
డనియు, అ, 7, శో, 7 మతః వరతరం 
వ్‌ అజా 
నాస్య ష్క్‌ంచి ద్ని వి ధనంజయ, మయిన 
మిదం (పోతం హౌశే వ మణిగణా ఇని” ఓ 
అర్జునా, నాకంట వే ఆ నదియు, (గోన మై మున 
దియు నగు వస్తువు మ మ జొకటి లేదు, భూ 
మ్యూది అష్ట్రవఫము లగు అవరా వకృతీయు, 
జీవభూత మగు వరా(వ్రకృతియు, ఈ రెండు 
విధము లగు చేత నాచేతన (వవంచ నుంతయు 
సూ| త్రమునందలి మణులవలె నాయం దోత 
(వోతభావమున నున్న దనియు, అ, 7 న్లో మ 
“నీజం మాం స సర్వభూతానాం విద్ధి పార్థ. ననా 
తనం” ఓ అరునా, సనర్యభూతములకు అ 
మైన ననాతన వీజమను నేనే యనియు, అ, 7, 
ఛి ల్లా 
న్లో 1 18 (ఫి రుణమయె rE ేభి న్సర్వ 
మిదం జగత్‌,  చూహితం నాభిజానాతి మా 


సుహృదం 


5 రం 


మేభ్యః వర నువ్యయం ' ఈ జగ త్తంతీయు 
అనగా జీవకోట్లు త్రిగుణాత్శక| పకృతి భావము 
లచే మోహింవబకుట చే (వకృతికంశ వరమె 
యుండు అవ్యయుడ నగు నన్ను “తెలియ జూల 
కున్న దనియు, అ, 7, క్షా, 21 “తస్య తస్యా 
చలాంశ డాం తా మేవ విదధా మ్యహం ఎన 
శెవరు స్య మూ'ర్తిని భ క్షి శ్రద్ధలతో ఉపా 
సించెదరో తతత. . అట్టి దృఢ మై మెన భః క్తి 
'శద్దలను [న కలిగించుచున్నా ననియు, 
అ, 10, శ్లో, 8 “యో మా మజ మనాదిం చ 
గు లోకమే వాళ్వ్యరం” ఎవడు నన్ను అజని 
గను, అనాది యగు నర్వ్యలోకమ హాశ్వరుని 
గను 'తెలియుచున్నాడో యనియు, అ, 10, 
శో 89 “య చ్చాపి నరభూతానాం బీజం 
త్‌ దహ మర్జుని నర్యభూతములకు ఏది వీ 
మో అడే “నే ననియు అ. 10. శో 40 
“నాంతో 2. స్తే మమ దివ్యా నాం Fe 
వరంతవ” దివ్యము లగు నా సిభూతులకు అం 


'శము లే దనియు, అ. 10, న్లో, 41 “య ద్య 


ద్విభూతివు త్స త్తం ఏ వ్‌ లు భూతములందు 
నా నంబంధము లగు ఐశ్వర్య; పర్య, "కాంతి, 

అభివృద్ధి: జూనాదులు అతిశయముగ కాన్సించు 
చున్నవో ఆభూతము లన్నియు నా యంశము 
నలన పుట్టినవని he అనియు, అ. 10, 

న్లో, 42 Ee కాంశేన స్టితో జగత్‌” చేసే 
గ నమ _న్తజగత్తును bE అంశముచేత ధరించి 
యున్నా ననియు అ, 7, ల్లో, 14 “మా మేవ 
యే (సనద్యంే మాయా మేతాం తరంతి తే” 
ఎవరు నన్నే శరణుపొందుదురో అట్టివాశే నా 
మాయను దాటుదు రనియు, అ, 7, శ్లో, 17 
తేషాం క్షన్‌ ,నిక్యయు క్ష వకభ క్రిరిశివ్య లే” 

ఆ రుడు, జీజాసువు, అరారి, జాని అను నాలుగు 
విధము అగు భ కలలో నదా నాయందే మన 


వర 


స్పుంచి, య లే నందున 
జాని యను భ న క్థుడే గ్రష్టు డనియు, అ, 7, 
శో, 19 “బహూనాం జనునా వుంతే జూన 
వాక మాం (వవద్య తే” అనేక జన్మముల సాధ 

నాఫలితముగ సర్వము వాసుదేవమయ మను 
(వపత్తి చేయుచున్నాడనియు, ఎల్ల లప్పుడు నన్నే 
కీ ర్రించుచు, నన్ను గూర్చి యే భ క్రితో (వణ 
మిల్లుచు; అనన్యగతికు లై నన్నే ఎవరు వపత్తి 
చేయుచున్నారో అనగా శరణుపొందుచున్నా రో 
అటివారి యోగ శేముములను నేనే వహించు 
చున్నా ననియు, అ. 9, శ్లో, 27 “య త్మ 
రోవీ య దళశ్నాసి య జ్ఞుహోోవీ. దదాసి యత్‌ 
య త్తపన్వసి కౌంకేయ త త్కురుహ్య మద 
ర్పణమ్‌'' ఏది చేసినను, ఏది తీన్నను, ఏది 
హోమము చేసినను, ఏది యిచ్చినను, ఏది 
తవస్సుచేసినను, వాని నన్నిటిని నా కర్చణము 
చేయవలె ననియు, అ, 9, శ్లో, కలి “మాం 
ఫూ ప వ్యపాశీత్య నన్ను ఆశయించిన 
వారు శ్రీలు గాని, ఏజాబివారలు గాని, కడకు 

పావకరులు గాని అందును శుద్దాత్నులై 
న్‌ పొందుచున్నా రనియు, అ, 18, ఖో, 66 


శ్రీరామకృష్ణ 


పై [వ గ! 


““నర్వధ ర్నా౯ పరిత్యజ్య మా మేకం శరణం 
(వజ, అపాం తా నర్వపా వేభ్యో మోతుయి 
పామి మా శుచః |” 


తా నమ_స్తధర్శములను విడిచి న న్నొక్క-ని 
మాత్రము శరణుపొందుము. చేను నిన్ను నమస్త 
పావములనుండి విము కుని జేసెదను, దుఃఖంవ 
కము (నందేహవడకు) ) నర్వధర్మము లనగా, 
బుద్ద్యా దీం|దియములు వాని వ్యాపారములు 
విడిచి తురీయావస్టలో నిలుచుట, అచ్చట దుఃఖ 
కారణములు శే నోకింవకు మని అరాంత 
రము, ఈచరనుక్లోకమును (శ్రీశంకర, రామా 
నుజ, మభ్యాచాక్యులు విపులముగా [(వ్రబోధించి 
యున్నారు. [గంథవిస్త సరణభీతిచే ఇంతటితో 
నిరమించుచున్నాను, 


భక కినిహకు బర్యవసాన మగు |ప్రవత్తినిష్ట 
"లేక చరచూావ దేశమును భగవానుడు చేసె 
ననియు, నమ _గక రృనన్యాన పూర [సవ ర్తి త్త్‌నిూ 
మూర్షమె ఢీ) గీ తాచార్యుని నోళ్చి శాభి పాయ 
మని 'భక్మిమార్లీయులు ఘంటావథముగ నక్కా 
ణింతురు, | 


ఆలా డస్ట్‌ ప్రల 


అ ద్యైతమతము 
విద్వాకా చదలువాడ జయరామశౌ స్త్రగారు 


(ఫెబువరి సంచిక తేరునాయి) 


18, సత్త్వము లేక సత్యము లేక సత్త 

Pn 2 లి 

(త్రివిధము 
అడ 1 రఫి 
అట్లయిన (హత గ మునకక 

ఈశో విశు దాచి త్రథా జీవేశయో ర్భిదా 
అవిదా తేచ్చీ తె ర్యోగః పషడస్తాక మనావయః'” 
అనునిటి చెదలమాటకు ఏరోధమేర్నడుచున్న ది 


గదా, ఇందు 1, జీవుడు, 2. ఈశంరుండు, 
ల్సి, (బహ్మము, 4, జీ వేశ్యరుల భేదము, స్‌, 
అవిద్య, 6, (బహ్మమునకు అవిద్యాసంబంధము, 
Twn) AHO TaD చెల్పపాటు అటి 
ఇ ద్రైషతము స్పష్ట్రముగ (పొ _న్రీంచుచున్నది గదా 


అనికింకింతుళేన వచె వెదము, నత, పారమార్థి! 


అ దై్యతవమతము 
(eae 


న్యా వ హారికి, (పాళభాసికి అని |త్రినిధము, వాని 
మందు పారమార్థికియైన సత్త (బహ్మమునశే 
గాని యికేరమగు చే యొకదాసికిని లేదు. ఆ 
బహ్మమెప్పుడు గస అ సాధ్గమానమై (ఒకే 
ఏధముగ) ఉండుటవలన వ్యావ హారి క 
మెన సత్త భూత భౌతికమైన జగమునకుంగలదు, 
ఈస_త్తకు మోతుదశయందు బాధ (లేమి) 
రంభ వించుచుండినను న్యనహారదశయందిది బా 
ఛకులోను గానిదై యున్నది. |పాతిభాసికి నత్త 
కు క్రిలోనగు వానియందు భాసించు రజతాదు 
కుం గలిగియుంశును, దానికి వ్యవహారదళ 
యందు మై తము బాధ యేర్చడుచున్నది. (వతి 
భాసించు కాలమునంచే డానికి ఉనికి, 


న్లో, శాలత్రరే, జ్ఞారృకాశే, (పతీతిసమయే తథా, 
బాధాభాొ నా క్పచార్థానాం స స త్వ త్రెవిధ్యముచ్య లే 
తాత్త్వికం (బ్రహ్మణః సత్యం, వ్యోమాశే ర్వా్యనహో 
దికమ్‌, 
రూప్యాటే రర్ధజాతస్య (ప్రాతీభానీక మిష్య లే! 
లౌకిజేన (పమా తేన యచ్చ్బాధ్యం లాకికేజవధా, 
త త్చాంతిభాసకం స్త్వం బాధ్యం స్యేవ మౌొశ8॥ 
చె దికేన (ప్రమాశోన యద్బాధ్యం వె దికేఒవధా, 
త ద్వా్యవహారిక ౦ సత్త్వం పాధ్యం మౌ(తాసదై 
వహి ॥ 
తా, ' మూడు కొలములందును, వ 
('ఇలిసికొనునాండు) (వ్యవహారదళ సమయ 
మందును, (ప్రతీతి (తోంచు) నమయమందును, 
చాధ (లేకపోవుట) లేమివలన, న తత్త్వము 
(ఉనికి స ర్త సత్యము) ) మూండునిధములగు 
చున్నది, "బహ్యముయొక్క- న _త్వ్వము తాళి 
కము, ఇదియ పరమార్థ నత్యము. ఆకాశాదుల 
స _త్త్యము; వ్యావహారికము, శు క్తిలోనగు వాని 
యందు రజతాదులుభాసించుట (పాతిభాసిక 
న _త్త్వము. 


మం! 


లౌకిక పమాణముచే నేది బాధింవండునో 
అది (పాతిభాసిక న ము, ఎట్ట నంగా దూర 
మునుండి చూచునవ్వుడు రజతముగాం గనంబడి 
నది నమోావమున థు గ్‌ ( గ నృడుచున్న ది. 
కాయబట్టి యిం దియాదికములగు తౌెకిక (సమా 
ఇములే నిది చాధింవంబడుటయనంగానిదియే, 
నో వె దికవమాణముచే 'బాధింవంబడునది 
వ్యావహారికస త్త య 
నెన జగత్తు మిథ్యయని వేదముచెప్పుచున్న డి, 
(వళయమునందు దీని నామరూవ। క్రియలన్ని యు 
మాయముగును, కావున వ్యావహారిక స త్రము 
వె దికవమాణముచే 7 చాధింప6 బడుచున్నది, 
రప ఈ క్రీ పారమారి క మైన 
నత్తను గూర్చిన అభి పాయముతోం జెప్పినదని 
తెలియవలెను, 
జీవుడు, ఈశుడు, అని చెప్పునట్టి శ్లోకము 
నందు, విశుద్గమగు చిత్తు అని చెప్పంబడినది వర 
(బ్రహ్మము, (బహ్య్మమునకు అతిరి క్షము(భిన్నము) 
లైన జీవాదులు వీదును జపా కతత 
లగు సత్త (ములు గావు. అవి వ్యావ హారిక 
న _త్త్యములు మూత మే, అనాదులను సామ్య 
ముచే, ఆయాటీంటిని ఒక్క చోటగణించుట, 
రను (బహ్మము, అనాది అనంతము, 
అనంగా (తికాలా బాధ్యమనుట, అన్యములగు 
జీవాదు లనాదులై నను అనంతములు గావు, 
వాసికి నంసార మెంత పర్యంత ము స్థిర ముగొనుంట 
నను మోవదశయందు నినాశమును బొందు 
చున్నది గదా, వానియందు. గూడ, జీవే పెశ్వర 
భేదము, అవిద్య, న. అవిద్యాసంబం 
ధము, అను ఈమూండును నంరూవముతోనే 
నశించునవి, కాని జీవేశరులకు అట్లుగాదు, 
“'ముజేమునంగా. జీవునికి, ఈశంరునికి గల ఉపాధి 
మాత్రమే వినాశమువొందుచున్నది, ఇట్లను 


కరర 


టచే, జీవునికిగల వ్యావహారిక సత్వము వ్యవ 
హోరమున కతీతమైన మాతాెవనయందు లేనిదై 
జీవునికి నాశము తన్నక నంభవించుటవలన 
మూత [పా పీకి ఎవడును (బయత్నింపండు 
అనుట నరా స్తమైనది, 


19. బీవు(డు, జీవత్వము: ఈశ్వరుడు, 


జీవునికి, ఈశ్వరునికిం, (బావ్షమైన ఉపాధి 
ఏదిగలదో, అది, భావరూపమై, తిగుణాత్శ 
కె సత్తు, అనత్తు, అని నిర్వచించుటకు శక్ష్య 
ముగాని దై: అనాదియెన అజానము, అ జ 
నము మాయ, అవిద్య, అని శెండుభదములు 
గలది, శుద్గనత్త్వ| ప్రధానము, మూయావద వా 
చ్యము. మలినన త్త ౧(వధానము, అవిద్యావద 
వాచ్యము, నూయోవహిత చైతన్యము, 
ఈ శ్వ రుడు, ' అనిద్యోపహిత చై తన్యము: 
జీవుండు, 


20. అజ్రానముయొక్క శ్రి ద్వయము 
(cag అలాల 

మజీయును, అజానము స్వరూవమును బట్ట 
సకరూవమే, మణి ఆ యజ్ఞానశేక్తి జ్ఞానశక్తి 
(క్రియాశక్తి అని శెండువిధములగును, రజ సమ 
స్పుల నంటని, నత్తము జ్ఞానశక్తి “నత్తా 
తృంజాయ లే జ్ఞానమ్‌, (భగ. ౧౪,౧౭.) అను 

a అట 

న్న తినిబట్టి, అజ్ఞానశకీ శచ్చాదులగు విషయముల 


శ్రీ రామకృష్ణ (ప్రభ 


జానమునకు హేతునె నది, [క్రియాశక్తి ఆవరణ 
మ Fr ర యవి 

శకి, విశెనళకి, అని ౭౦కువిధములు, రజన్స త్తే 
యాని ఆవి అలాని, 
ముల సంబంధము లేని తేనుస్సు ఆనరణశక్తి, 
అది, ఘటము లేయు, (సశాశింన లేదు. అను 

మణ et Wo NE దగా 

నిట్ట మ య hee తమస్సు త్ల 
ములక 6 గలియని రజస్సు నివెవశక్తి, ఇది 
అశాశారివవంచమున కుత్ప త్తి హే తు వు, 
విశే వశక్షిమంత మైన అజ్ఞానో వహితే స్వరూవము 
చేతనే ఈశందుండు జగదుపాదానమగుట సంభ 
వించినది, “యథోర్ల నాఖిః సృజలే గ్భహ్హ్లా 
తేచి” (ముం. ౧. ౬) ఇట్టి (థుణి ఇచ్చో 
(పమాణము, (ఊర్జనాభి= సాలెపురుగు) శన 
కక్సిమంతమగు అజ్ఞానోవహిత స్వయావములో 
ఈశంఠరుందు జగమునకు కర్తయని వెన్పంబడు 


చున్నాండు, ఈ మతమునందు అవరణశ్‌క్తి 


ప్రథానమైన అజ్ఞానము అనిద్యయనియు, వితే 


పశక్తి (పధానమగు అజ్ఞానము మాయయనియుం 
'జెన్చంబడును, జీవెళ్యరుల ఉపాధి పూర్ణము 
ఛెప్పినకై కెలిధునలెను, మజియు నిట్లు చెప్పం 
౧ cn 
దగును. మాయ అనిద్గ, అనుశ బ్దములు "రెం 
డును, సామాన్యనా చక ములై సర్యాయము 
గై శ్‌. 
లగుచున్న ని, అవిదో పహితే మైన బింబచైత 
న్యము ఈశ్వ్యరుండ అవిద్యా పఠిబింబిత మై 
(వతిబింబముగా నున్న చైతన్యము జీవు(డు, 
అని జీవేశరులశోదము -జలియందగినది, 
(నశేషము) 


“మనమున జేరమిందల(పమియును, సక్నమచిత్తుడగుటయును, గుణములు కై 


కొని దోషంబులు విడుచుటయును ను త్తముం 


డయిన పురుషు ను త్రమగుణముల్‌ + 


(సస్వర 


క్రైస్తు-దివ్య స 


౦దేశ హారి 


(శీ వివేకానందస్వామి 


[ జాన్యువరి నంచిక తరువాయి 7 


వ్యవస్థలందును పులు నా వ లయకాదు ను 
సిత్యానుస్థానవితేరణలందును కర]కాండయం 
దును చూపు (శద్ధను ఎవ్వు డేని వరిహసింవ 
వచ్చును "కాసి, బలము ఉండునది వాసనిలోనే, 
ముందునకు పోను ఉరవడిలో ఎంతో బలమును 
మనము తజచు కోల్పోనుచుందుము. నహాన 
కీలు నిలో ఉన్న ంతకంు, ఎక్కువబలము దురభి 
మానిలో ఉండు ననుట నిక్కము, కాన్సున 
దురభిమానిలో సైతము ఒక గొప్ప గుణము 
ఉన్నది; బలమును, అవరిమిత బలమును, అతడు 
వదిలవటచయుకొనుచున్నా డు, వ్య క్రీవలెనే జాతి 
యు వదిలవజచుటకై బలమును (పోగుచేసి 
కొనును, యూదులను శత్రువులు అన్ని వైపు 
లను [కమ్ము కొనుచుండిరి, రోవమనులు వారిని 
ఒక కేం దమున నంఘిభవించునట్లు తరము 
చుండిరి, విజానరంగమున యననాభిరుచులును 
పారళీకమునుండియు భరతఖండమునుండియు 
అలె క్సాం డియానుండియు కల్గోలములు వారిని 


చుట్టుకొను చుండినవి, పట్టు శారీరకముగను 
మానసీకముగను నై తికముగను ముట్టళ్లకు 


లోనై న ఆ జాతిలో గూఢ'మె పదిలమైన నోర 
బలము ఉండినది, ఆ బలమును వారినంతగొబారు 
నేటికిని నిలుపుకొని ఉన్నారు. వారు తేమబల 
మును పూరిగను తవ్చనినరిగను జెరుసేలము 
nn) 

"న ని తమమతముపవెని శేందీక రింవవలసి 
సూ దరె 

వచ్చెను. (బోగువడిన బలము గ డ్లకట్టుకొ సి 


ఉండిపో జాలదు. దానికీ వ్యా_ప్తీయు నిర్ణమన 
మును తప్పక ఉండును. ఏ శక్తిని కాని ఒక 
మూలలో చిరకాలము నిర్బంధించి ఉంవ లేము, 
అభివ్యా కిని పిమ్మటికి నెట్టి వేసి ఆ బలమును 
చిరకాలము అదిమి పెట్ట లేము, 


యూదులజూతిలో ఇట్లు (పోగువడిన శ. యే, 
దీనికి అనంతర యుగమున కై J నవమ తోదయ 
రూపమున [వకట మైనది, కూడిన వాగులు 
అన్నియు ఒక్క (వవాహముగ నైనవి, [కవు 
(క్రమముగ చుట్టి (వవాహో లన్నియు నొక్క. 
టిగ నైనని, మిన్నొరయ లేచిన యా యల 
వెసి నాజరత్‌ జీనసు వెలుగొందుచున్నా డు, 
పట్లే (వతియుగమును [వతిజాతియును తన 
(వవ్నక్తను సృజించుకొనును, ఆ [వవక్త భవి 
న్యత్తును తాను సృజించును, ఏది ఇవ్వుడు 
'కారణముగ ఉన్నదో, గత కాలమునకు అడే 
“కార్యము , భవిష్యత్తునకు అడే కారణము, 
దివ్యసం దేశ హోరి స్థానమును అట్టి చే, యూదుల 
జాతిలో ఏది అత్యున్నత మో [స అత్యుదా 
త్తమో, స యర్థమున వై ఎట్టి జీవితమునకై 
ఆ జాతి తరత రాలుగ శనుపణెనో అది అంత 
యు దివ్యనం దేశ హరిలో రూపుదాల్సినది. 
ఇకను తన జాతి భవిస్యమున శే గాక లోక 
ములో ఇత రానేక జాతుల భవివ్యమునకు 
కూడ ఉత్సాహ వగాత అయనే, 


దె 'ర౬ 


మనము మణీ యొక నిషయమును గూడ 
మజువ కుండ వలయును, నాజరత్‌ (వనక 
చున శెసును చేను | పాచ్వదృక్పృథముతో 
కును అనలు ఆయన eee 
అను సంగతిని మోరు తేజుచు మజచిసోవుచుం 
దురు, ఆయనకురులకు వసుపు వన్నెను కన్ను 
లకు ఊదారంగును చేసి మరు ఆయనను 
వర్ణింప బూనుకొన్నను, ఆయన (ప్రాచ్యుడే, 
బైబిలులో గృహీతము నైన ఉవమానము 
లును కొవింపబడిన కల్చ్పనలును --- దృశ్యము 
లును స్థానములును, వె ఖరులును, నమూహా 
ములును, కవితయు, చిహ్నములును._ వాచ్య 
"దీశమునే మోకు వర్షించి చెప్పుచున్నవి. (వజ్యల 
మైన నభము, వేడిమి, సూర్యుడు; ఎడారులు, 
తృస్తార్వు లెన మానవులును బ్రితర[పాణులును, 
వీరు చేదుకొను బిందెల తలలపై మాచుచు 
బానుల కడకు వచ్చు మగవారను మగువలును, 
వశుతతులు, కపష౯కులు, నలు వైపుల నాగు 
చుండు వ్యవ సాయము, జలయంతములు, చక్ర 
ములు, యంత్రముల నడపుటనై నిలవరము 
చేయబడిన నీ జండు గుంటలు, తిరగళ్లు __ 
పని యన్నియు ఆసియాలో ఈనాడు గూడ 
కాన నగు చుండును, 


లోకమునకు ఆసియా ఫఘోపి.చునది ేనిని 
అనగా ఆస్తిక్యమును; ఐరోపా ఘోమీంచునది 
“ఎనిన అనగా రాజకీయనిషయాలను, ఆసియా 
యూర పులు ' ఒక్కా క్య్క-టియు తన తన రంగ 
ములో గొవ్పచే, (పొచీనీసుదేశము చీనిసీ 
ఫఘోషించినదో యూరపు ఘోవించునదియు 
దానినే, (గీకుచి తృమునకు తేన వరినరనంఘమే 
నరంనంము, వరినరములకు  వెలువలి (పొంత 
మెల్ల మూటుతనముతో కూడినదే, జీవించి 
యుండు అధికారము కులకు తన్న వే 'అవ్వరి 


న్రీరామకృషప్వవభ 


కిని లేదు. [గ్రీకులు ఏమి చేసినను అది ఒప్పే, 
మంచిదే. లోకములో తక్కి-నని ఏవి ఉన్నను 
అవి ఒవ్వులు కాను, మంచివి కావు, వాని నుండ 
సయ రాదు. (గీకోల సానుభూటిలో మానవ 
సంబంధము అతిమా్మ తముగ ఉన్నది, స్వాభావి 
కత _అతిమ్మాతముగ ఉన్నది; శొవున నే 
దానిలో కళయు అలిమ్యూతముగ నే ఉన్నది, 
(గీకు పూర్తిగా బ్రహలోక వరుడు, కలలు గను 
చుండు ఓపిక అతనికి లేదు. అతని కనిత్యము 
కూడ వా న్త్రవవరమైనచే. అతని “వేల్పులును 
-దీచేదలును మానశు లగుకే కాదు, వారిలో 
మానవతంము గాఢముగ ఉన్నది; నూనవ్చు 
లలో ఉన్నట్టి భావములును వాని ఉచేకము 
లును ఆ వేల్పులలోను గలవు, సౌందర్యము వై 
గీకులకు ప్రీతి కాని అది సదా బాహ్య వకృతి 
మాత్రమే అనుటను మీరు గుర్తి ంతురు గాత, 
కొండల - మంచురాసనుల - పూల - చక్కదనము, 

వనముల బొముల చక్కదనము, నూనన 
రూవమున, మానవుని మోమున ఉన్న చక్క 
దనము --- ఇచే (గీకులకు నచ్చినది. యూరపు 
నం్యవదాయమునకు (గీసుది గురుస్థానము కావ్రన 
యూరపునకు (గీసు ఏమి నేర్చినదో లోకము 
నకు యూరపు అబే నేర్చినది. 


ఆసియాలో చే తొక రీతి కూడ కలదు. 
ఆ ఖండమును మోతలంపునకు తెచ్చుకొని 
వరాడుడు, అద్‌ (బహ్ముండ 'మనప, అచట 
న్‌ రాం 
కొండల యెత్తు 'మేఘమండలము నటి[క్రమించి 
ఆకనమును ఒరయు చుండును, ఎడారులా, 
నూర కొలది మేళ వై శొల్యము గలిగి యు6 
౧౧ ఆదం యజ 
డును, ఎడాడలలో ఒక్క చుక్క యేని స్‌ 
కనంబడదు, ఒక్క పోచ వచ్చిక యెనన 
"మొలవదు, ఇక అడవులను చూడుడు, వాసి! 
అంతు ఉండదు, మహానదులా, సాగరనన్ని ఇ 


శె స్తు-దిన్య 
(రై) ఆం 


ములై మహావేగముతో ఉరవడించుచు నము 
(ద్రమున గలియు చుండును, ఈ సరినరముల 
నడుము ఉన్నందున (ప్రాద్యులకు సౌందర్యము 
లందును ఉడా త్తతయందును గల వచి (పత్యేక 
మార్గమున చెంపొందినది. వారికి బాహ్యాదృప్టి 
పట్టువడక , లోచూపు అలవడినది, (వకృతితృస్ల 
అక్క-డను ఉన్నది, అధికారవాంఛ అక్క_డను 
ఉన్నది, ఇతరులను మించ వలె నను ఉబలా 
టము అక్క_డను ఉన్నది, (గీకులకు అ గీకులకు 
ఉన్న భావాలు అన్నియు అక్క-డివారికీని 
ఉన్నవ్‌, కాని ఈ భావాలకన్నిటికిని తక్కిన 
'వోట్లకంకొ అక్క_డ ఎక్కువ విశాలత చేకుటి 
నగి, ఆసియాలో ఈనాటికి కుడ జాతినిర్ల 
యము పుట్టుక వై ని గాని మేని నన్నె వెని 
గాని భాషవైని గాని అధాారనడదు, మతము 
వనే ఆధారవడి యుండును, అక్కడ కస్త 
వులు ఒకజాతి, మహమ్మాదియులు ఒక జాతి, 
హిందున్సులు బొదులు ఒకజూటి, 
Tre చె నానుండి రానీ, పర్తి యా నుండి 
రాని, తాము సోదరుల మని వారు అనుకొం 
దుకు, ఏల యన తమ అందట నుతము బౌదమే, 
మానవులకు ఐక్య బంధము మతము, (పాచ్యు 
లకు ఆచరణ కందని ఊసాలను చేయుటయు 
కలలు గాంచుటయు మగుట కూడ 
వంచుచేతనే, జలవాతములలోని శెరటములు, 
వతుల పాటలు, చం దార్క- తారాగణములయు 


ఒక జూట్‌, 


సహాజ 


న౦ంచేశ జారి 5౮౭ 


నిఖలభూమండలముయొక్క_యు సొంపులు ___ 
వీనివలన అహ్లోదము చాలినంతగనే కలుగును 
క (ప్రాచ్యుల చ తవ లికి తనివి గలిగించుట 
కిని చాలవు, ఈ కలలకంళు వెద్ద కలలను కన 
గోరువారు వారు, వ రృమానమును అతి కమింవ 
గోరు వారు వావ. వర్తమానము వారికి ఒక 
లెక్కుంది కొడు, (పాచ్యభూములు యుగ 
యుగములుగా మానవత తికి నివాసము లై 
ఉన్నవని, అక్కడ అనుభవమునకు రాని భాగ్య 
నివర్యాసాలు చేను, రాజ్యముల పిమ్మట రాజ్య 
ములు, సా(మాజ్యముల పిమ్మట నా మాజ్య 
ములు వెలసినవి, మానవుల శ్ధర్టియు మహిమయు 
నంవదలును అచ్చట నెల్లి నిరిసీనవి, శక్తియు 
నా(మాజ్యములును విద్య యు పూడి యున్న 
నెలవు (ప్రైచ్యము, కాన్రన (పాచ్యుల చిత్తము 
నకు ఏహీకన స్తువులవై విరక్తి పుట్టుట సహజమే, 
మాస్ప లేని దానికై వినాశము లేని దానికై, 
చుఃఖ మర గా కాంత మైన యొ జగత్తులో 
అమృతముగను నిత్యముగను ఆనందనుయము 
గను ఉండుదానివై, వారు ఉన్విహ్రావటయు 
నహాజమే, (ప్రాచ్య[ప్రవ కలు విసుగు విరామము 
లేక ఈ లమ్యములనే నొక్కి చెప్పుచుందురు, 
మీరు జ్ఞ ప్రి ఉంచుకోవలసిన విషయము సీ 
మనగా దివ్యనం దేశ హోరు లైన [వవక్తలు 
అందబును (ప్రాచ్యులే, (పాచ్యుడు "కొసి (వవర్ష 
ఒక్క డె నను లేడు, 


rr 


“మీ జనము రవంత మేలుకా౦ చినంతమౌ త్రమున మిరు సోమరులుగా ఉండ వలదు: 
సుఠరోగమింపుడు, గందపు' చెట తోఫున కావల ఇంకను విలువ గల జేబు వస్తువులు, . వెండి 
గనులు, బంగారు గనులు, ము న్నగు నవి ఉన్న విల 


శ్రీ రామకృష్ణుడు 


Ey త్ర ములు 
“'ఉభయథాషా” “సాహిత్యవిద్యా” (ప్రవీణ : 
శీ అఖండం సీతారామశాస్రిగారు: పి. ఓ. ఎల్‌, 


రత్నగర్భను గల నీతిరత్నములను, జ్లానధనమును నెలబోసి నంతరించి, 
(పాణమిత్రము లగు సుహృ[దత్న ములకు వాని నర్చించి, బుణమును బాపుకొందు, 
సీతిర త్నాలహారంబు ద్రీతితోడ కంఠమందున ధరియింవ కాంతి గలుగు, 
(వతిభయును (పజ్జ 'యును గల్లు, (పబల మైన de సంచయమును గల్లు, సార్తి దొలగు 
చందన మొనంగు జనులకు జల్లదనము, చందురుడు గలిగించును జల్ల దనము, 
ప్రందు చందనములకంుు నెక్కువగను సాధునంగతి యొనగును జల్ల దనము | ౧ 
సూర్యచంద్రులు నదులును సుజనవరులు ఆవులును మేఘములు గూడ నవనియందు 
వదుల కువకార మొనరింవ వలయు నంచు తలచి చెనంబు నృృజియించె తథ్యముగను!- ర్త 
గార్ల భారోహా ఇణం౦బున కన్న భువిని సింహాపొడదాహాతియె మణి (శేయము కెద, 
అరయ మూర్ధునిటో డి స్నేహామ్ము కన్న వండితునితోడి వైరమ్ము బహుగుణంబు ॥ 3 
పశువు చా నూతిలోవల బజెన యేని, కొట్టుకొనుచుండు నంతయు గట్టు జేర; 
మనుజవశు పార నంసారవనధి బడియు, తీరెముకా జేర దె నంబు గి గరకు “ద ॥ ల 
ఆగు ద్ర్రశ ద్ర్రంబు ee లంగనలును మంచిమాటలు వీణయు మహీని జూడ 
గొప్పపుడుషుని జేరిన గొవ్ప వగును, నీచునిం "జేర నన్నియు నీచము లగు | ఫో 
నజ్జనులమ్మైతి యెవ్వుడు సౌఖ్య మిచ్చు, గొవ్పవదవిని గూవ్చను, గోర్కె. లిచ్చు, 
సీధులను బోవు సీరంబు నిష్లువదిని చేరి, ప చెలగు గాజె॥ ౬. 
ఖలులకును కంటకంబుల న రెండు తెజగులకొ దండనంబులు బజిగుచుండు 
చెప్పున౯ గొట్టు టొక్కటి, చేతబట్టి దూరదూరంబునకు పార్శదోచు భొకటి | 2 
వైద్య రాజున కొనరింతు వందనంబు యమునిసోదరు డత డంచు నాత్మలోన ; 
యముడు (సాణాల మాత్రమె యవపహారించు (పాణధనముల గాంపోవు వైద్యరాజు || 


q 


అశనవననాల కించుక వసతి యున్న, ఖలుడు ధనదుని గవ(కు గొన డచేము! 
అక్షరంబుల నాల్లీంటి నభ్యసించి, శివునికే విద్య జెవ్చగ సిద్దవడును | ణా 
దుర్హనుడు నిశ్చ తిం డయ్యు దుర్దనుం డె జె, వ. oe చక్క-_బడడు, 
గంగ నిడ కేశములు కుశ గతిన్‌ గనునె హస మది మారదు చచ్చువజకు 1 ౧౦ 
(నశేవము) 
మజయకారీంకరంనాలా 


బౌరలు, 


శ్రీరామకృష్ణ జయంతి 
ణ్‌ 
(6 రామకృష్ణ్టమళము, మ ద్రాసు, 

తే 8-8-1957 ది (శ్రీరామకృష్ణుని నూట 

యిరవై రెం శో జయంతి, ఉదయం ఐదు గంట 
లకు వాంగళహో రట, తరాంత (పదక్నీణభజన ; i 
7 గంటలనుండి 8 గంటలవజుకు (శ్రీ రామకృష్ణ 
మివను స్తూ జెంట్సుహోేమ్‌ పిద్యార్దుల వేద 
పారాయణం; రీ గంటలనుండి 12.80 గంటల 
వణుకు ప్రశ్యెకపూజ; తెర్యాత సోమము ; 

ర 

వన భ్‌ కులకున్న్నూ త్‌ నన్నూ ు 
దరి దనారాయణులకున్నూ పవిందు__ ఇది ఆ 
నాటి పూర్యభాగ మున జరిగిన కార్యక్రమం, 
జయంతి దినాల మామూలు రం సాయం 
తనసేవకు అనంతరం గోషీలో (స్రశుద్దన EA 
నంద న్యాములు శ్రీశామక ఎ్రిష్టుని గాలు 
(=సూూక్తిసుఢ) నుండి కొన్ని పుటలు చదివి 
వినిపించారు, మశాధ్యయులు (శ్రమత్క_లాసా 
నంద స్వాములు ఆవన్యసించారు, 

బహీరంగోత్పవం నే 10-8-1957 ది 
ఉదయం రి గంటలకున్నూ 10 గంటలకున్నూ 
నడువు సుమాదు ఎనభ్లి మంది భక్తులు పూను 
కొని “ది ట్‌ మాస్టర్‌” “గాస్పెల్‌” అను (గం 

లు . 
శాలను శెండింటిని పూర్తి పొరాయణం చేశారు, 
తర్యాత మఠసాధువులలో కొందణు పెద్దల 
నంగ హోవన్యా సాలు జరిగాయి, మధ్యాహ్నా 
నంతరం ఏ గంటలనుండి 5 గంటలనఆ చ. 
మన్నా ప్రుడ సొంబశీవయ్యుర్‌ వర్షంవారు స స్మువసిద్ల 
౧ + చై ౧ 
రామశేయవిరచిత మైన (శ్రీ త్యాగరాజస్వామి 
రూ 


శెషాలు 


గారి చరిత్రసంకీ_ర్హనం చేసి నదస్యులను ఆనంద 
పజిచారు, అనంతరం బహిరంగ నభ, (శ్రీను 
_తెణాలాసానందులు సదస్సుకు స్వాగత మంగ శా 
శాసనం అన్నుగహీంచారు. మాజి భారత నర్వ 
సేనాధ్యత్రులు శ) K.M.. కరియప్పగారు 
అధ్యత పీఠం అలంకరించారు, కొందబటు బాల 
బాలికలు శ్రీ) వివేకానంద స్వాముల (గ్రంథ 
భాగాలను కొన్నింటిని వర్ణించారు, (పొఫెస్సరు 
వేదం వేంకటరాయశాస్త్రి, ఎమ్‌,ఏ, గారు తెలు 
గులో ఉవన్యసిస్తూ (శ్రీరాముని (శ్రీకృష్ణుని 
గుణాలను తనలో మేళవింవ చేసికొన్న నవ్య 
యుగానతారమూ ర్తి (శ్రీరానుకృష్ణు డనిన్నీ, 


పుట్టిన శుణంనుండి పుష్పంలో పరిమళం హెచ్చే 


టట్లు (శ్రిరామకృష్ణునిలో అవతరించిన తణం 
నుండియే భగవద్భక్తి చెంపొందింది అనిన్నీ 
అన్నారు, తితననంతపుర (శ్రీ రామకృష్ణ సేవా 
సంఘాధ్య కులు (శ్రీ తవసా స్యానంద స్వాములు 
ఆంగ్ల ౦లో పన్యసించారు, చేశచై. జానిక చరి 
(తలో మత వవక్త కకు గల ae సాటిలేని fe 
అగ్గీంచాధు, ఒకొ_క్క- వవ శ్రయున్నూ తేన 
కొంవెపాటి జీవిత కాలంలోనే దేశవిజ్ఞానాన్ని 
ee SE వీ క్రీ తెస్తా డన్నారు, “ఈ "కా 

విదేశాలకు మన "దేశంలో నుంచి వ 
కనంచేశహారులు వెళ్తున్నా రుకాని, నృక్యాది 
లలితకళలు మాత్రమే విజ్ఞానం శ్రాతుం దని, 
వారి అభి పాయం, అంతకంకు ముఖ్యములున్నూ 
శాశృతములున్నూ ఐన విజాననిశేషాలను వాళ్లు 
గణించడం లేదు, 


లంలో 


భ్‌ 


క పరిస్థితి నో పష. 


ఏనం 


అన్నారు, సాధకులు తివ్చక అనునరింపవలసిన 
ఆట అ [7 ys 

(శ్రీ) రామకృష్ణుని ఉడా త్తృబోధనలను "తెలు 

వొక్క 

(2) తవస్సు, 


పుతూ అందులో నాల్తీంటిని బాల 
చెప్పారు __ 1) బ్రహ్మచర్యం ( 
re ప ) జ్ఞానం, తర్వాత క్రీ మా 
K. పoజాబేశ౯ MA.,L.T. గారు తమి 
ఛంలో (వసంగించారు, (బ్రీవివేకానందస్యా 
ములు అనుగ హించిన (వణానుమం తాన్ని 
(పతివదస్వార స్యోద్ధాటన పూర్వకంగా వివరించి, 
అవ తారపురుషులలో (శ్రీ రాముకృష్ణునకు సారి 
లే దని సోవవ తి క 
ధ్యములు (న్రీకరియవ్పగాన తమిళంలో మా 


కంగా చి దాంగిం వవొారు, 
వ. 


టాడే సామర్థ్యం తమక లేనందుకు విచారాన్ని 
“తమిళం” ల "వెళ బుచ్చి, ఆంగ్లంలో ఉవన్య 
నించారు. ఆ జ్రపన్యాసానువాచాన్ని తర్యాతి 
నంచికలో (వక్యేకవ్యానంగా (వమరిస్తాం, 
జయంతిముహోత్సవ సందర్భంలో ఏవిధనగ ర 
పాళశాలలవారు జరిపిన పోటీలలో నెగ్గిన విద్యా 
దలకు న భాధ్యములు బహువుతులిచ్చిన సిమ్నట 
(పొ ఫిస్పరు P. కగంకరనారాయణనుగారు ఉవ 
స్యానకులకు అధ్య యులకు సదస్యులకు నపహాళారు 
లకు ర 'శాభివందననమర్పణం చెశారు, 
భం... నినినుయాలః 
(కమం ముగిసింది, 


నాటి కార్య 


శ్రీమత్స్వామి (బ్రహ్మానందజి మహారాజు 
జయంతి, భువనేశ్వరము (ఒరిస్సా). 


ఒరిస్సా రాష్ట్ర) రాజధాని మైన భున నేశ్వ 
రంలోని శామక ప్టమళా "న్ని నలభై యేండ్ల 


శ్రీ రామకృ్ళ 


en 

క్రితం, నెలకొల్సినవారు 'నుఠి “మిషను ల 
(వథమనర్వాధ్యము లై లెన ర కకం 
సొంములు, ఆ మఠంలో, వారి తొంభై నాలుగో 
జయంతి మహోత్సవం తే 1-2-197 5 వెభ 
వోపేతంగా జరిగింది. భజనలు, ప్రశ్యేకపూజ 
సశోనుం, సుమారు రెండువేలమందికి సమ్మృద్ధ 
మైన వందు, బహిరంగసభ _ అనేవి నాటి 
కార్య(క మాలు, ఒరిస్సా (పధానమంతులై న 
పూజ్య( శ్రి) డాక్రరు హరేకృష్ణ మెహ తాబుగారు 
ఆధ్యత్యుం హీ స వాడు తమ ఉవన్యా 
నంలో శ్రీ బ్రహ్మానంద స్వాములతో తవుకు 
గల్లీన నమాగమసల్లా పాలను శేర్యూని. అంత 
సేసేయమై విశ(వ్యా_ప్త ప్ప మైన శి) రామకృష్ణ 
నం నిర్వహిస్తున్న మానవా సేవా కార్య 
విశేషాలను శ 3 ర్రింఛారు, శ్రీ) అసంగానంద స్యా 
ములు శబ హో నంద స్వాములకు గ్‌ న. 
విలతే అతను, శ్రి రామకృష్ణ నంస్థను వారు 
చెంపొంద జేసిన రీతిని కొనియాడారు, 
సియం క్యూశేటర్‌ శ్రీశేదారనాథమహాోపా 
(తులు తేమ (వనంగంలో భారత దేశమునకు 


లభించిన రాజకీయ స్యాతంత్యమును; నైతి 


షే. 


కాధ్యాత్నిక పురోగతికి (శ్రీగామకృష్ణనద్థవారు 
నల్పుచున్న కృషిని (సస్తు సుతించారు, (శ్రిరామే 
శ్వరానంద స్వాములు తవు పట్లు (శ్రి బహ్మోసం 
దుల అనుగ హోనికేన్నీ వారి వయాదాట్నీణ్యాది 
గుణగ ణాలకున్నూ జోహారులు అర్పించారు, 
సదస్సుకు క 'తాభివందనాన్ని 


స్వరూ హనంద స్వాములు చెల్లీ ౦వారు, సులి 


(శ్రిజ్ఞాన 


నమా వేశంలో (శ్రి పణవాతనంద న్వాములు 


గ్రంథ న 


(శ్రీరామకృష్ణ సి వే కానందోద్యమవిషయికంగా 
ఉనన్యసించారు, 


శ్రీ రా మకృష్ణ సెవాసమాజము, తెనాలి 
జననరి 2౨, 27 తెనులలో ఈ ననూజం 
వారి ఆధ్వర్యాన (గ్రని వేశానందస్వామివారి 
095-_వ దన్మదినోత్సనం, వేదపారాయణం, 
జన, దర్శిదనారాయణనంతర్పణ, అడిషనల్‌ 
నప్టజ్‌ గా లైన (శ్రీ వేటూరి కా మెళ్యర రావు 
(వభృతుల ఉపన్యా నాలు, (శ్రీ) పన్నాల రావు 
శేపగిరిశా స్రీ బృందము వారి 'భ కృరామదాన 
బుద్జక థ కార్యక్రమాలతో అత్యంత 
నె భనోవేతంగా జరిగింది, నదస్యులకు | పాఠంభ 
మంగ శాభివందనాన్ని శ్రీ) మతుకువల్లి వేంకట 
లశ్నీనరసింహారానవుగారున్ను పరినమా ప్రి 
మంగ శాభివంద నోవచాశాన్ని (శ్రీ మట్టిగుంట 
ఏరభ ద రావుగారును నిర్వ రించారు, 


మో శ్వ, 54౧ 

శ్రీ రామకృష్ణజయంతి మహోత్సవ 
యువజన సంఘం 

శ్రీద త్తకేత్రం, కొక్రచేరు [గ్రామం 


తే 3-8-1957 ద (స్త రావమకృష్ణజయంతి 
మహోత్సవాన్ని ఈనంఘంవారు (శ్రీను త్స్వామి 
నై రాగ్యానందజీగారి యాజనూన్యమున మహో 
నంద వై భవసననాథంగా జరిపారు, ఉదయం 
ఛేరీనగరనసంకీ రన, ధ్యజస్థావన, కలశస్థావన, 
పూజ, హోమం, సంతర్పణ అనే కార్య|క్రమా 
లున్నూ, మధ్యాహ్నం లి గంటలనుంచి శ్రీ) 
ఏిడాంకొ సాధు నరసింహ శాస్త్రులు; అడ్య శేటు 
(శ్రీ నంజీవరావుగారు నభాధ్యము లైన (శ్రీ 
పూజ్యపాద స్వాములవారున్నూ ( క్రీగురుమహాో 
రాజజన లిలాది విశేపాలను గూర్చి చేసిన 
ఉపన్యాసాలతోడి బహిరంగ సమా వేశమున్నూ , 
తర్వాత నగర “లృవమున్న్నూ జరిగాయి, 


గంథసమాక్ష 


నిమెన్‌ "సెయింట్స్‌ ఆఫ్‌ ఈస్ట్‌ అండ్‌ వెస్ట్‌ 
(ఆంగ మున 


శ్రీమతి వండిత విజయలక్నీ గౌరి మున్ను డి, 
ఇన్నెల్‌ వాకర్‌ గారి ఉపోన్హాతము. పుటలు 
874, |వథమముద్రణము 1955, వెల 10 
రూపాయలు, హ్‌ రామకృ్ళస్ల 
చేదాంతఢెంటర్‌, లండన్‌, 

ఈ (గ్రంథము _ శారదామాళ్శ శ్రీశతతమ 
జయంతిపుప్పముగా [వకటింవబడినది, ఇందు 
లో హైందవ వై/)_న్తవ యోగినులే శాక, 


బోద జైన - యూద - సూఫీ మతాల యోగి 
నులును వారి జీవితకథా - భ్క్తిగేయ - 
(వశంసా పూర్వకముగా (వస్తుతీంవ బడి 
ఉన్నాడు, ఒక్కొక్క యోగినిని గుజీంచిన్ని 
(వాయ గల నిప్లాత య (వాసి యున్నాడు, 
(శ్రిభునానందస్యాములు ఇందలి వీఠకలో 
హిందూ మహిళల ఆధ్యాత్మిక సం్రవదాయా 
లనుగూర్చి అపూర్వ్యవిషయాలను "తెలిపి 
ఉన్నారు, “ఈ సూత్న్న (గంథ రాజమునకు 
మా అభినందనం, 

—|వథాకర్‌, 


9౫19 శ్రీ రామకృష్ణ (ప్రభ 


మహాత్ముని మాటలు శము గల వ ఇతరమతేము నైన స్వీకరితును, 
అను : శ) దిగవల్లి శేషగిరిరావు; (వచు అదృష్టవశాన నా ఉ దైశము ననుసరించి అన్న 
రణ: (శ్రీ రామతీర్ల సేవా[ శమం, వీశుగురాల; శ్యతే హిందూమతమునందలి భాగము కాదు, 
10 + 186 పుటలు; వెల: 12 అ, ఇది హీిందూ-మళమునసకు ఒక కళంకము గాన 
“దన్‌ స్పేక్‌ మహాతా "అను నాంగ్గ మూల (వటి పీందూవు తాభిమూనియు ఈ క శంక మును 
మునకు ఆం(ధ్రికరణముగ పనిని (వచురించుట ఖొలగిం చుకొనుట వై తన్ను త్యాగ 'మొసర్చు 
మిక్కిలి ముదావహము, ఇందు భగవంతుడు, కొన వలసి యున్నది.” 
(ప్రార్థన: "రామనామము ఇత్యాది భగవద్విప ఈ సూక్తీమాక్షిక ములు వ్య క్రిత మాసింపు 
యములును, చరఖా, ఖాదీ వంటి లాకికవిషయ  ధీగులకును, బాధ్యత తెలిసి మెలగు సామాన్య 
ములును, మరియు నితరములు నగు 86 విష పౌరులకును అవశ్యా చరణీయములు, మహాత్సు 
యములవై గాంధీమహోత్ళుని (వవచనములు నికి [పాణాధిక ము లైన నత్యాహింనలు, న 
(గథితము లై నవి, అన్బ ఫళ్యేలేను గురించిన రాహిత్యము; విశ పెమయు; విశ్వ శాంతికి, 
చాపూజీ వల్కు లివి: “అన్నృశ్యత హిందూ వ్యష్టి శాంతికి రాచబాటలు గదా, 
మతములో నొక భాగమే యగుచో నేను  ఈనూత్న (వచురణకు “శ్రీరామకృష్ణ వభ] 
హపిందువుడ నని చెవ్వుకొనుటకు నిరాకరింతును, శుభాశీస్సులు, 
అంతే గాక, నా ఉన్న తాశయనులకు అనకొ _--శొర డాశరణ్‌ , 


“దేవృనివంకన, అందణును ఆకృష్ణులు శానే లేరు, కొందటు విశిష్టైత్ములు మాత్రమే, 
ఆలాగు ఆకృవ్ణు అగుదురు, ఆజన్మము సత్చ్రవణలతీలు గల వారికి మొత మే భగవంతునందు 
(హేమ గలుగును 

“భగవత్నా ఫ్రీ గలుగ వలయు నన్న, నుంచీ పూర్వవాసన ఉండ వలయును, ఈ 
జన్మములోను, (వే లొక జన్మములోను; సీదే ఒక విధమైన తపస్సును, చేని వై నను, చేసి 
ఉంద వలయును,” 

“జీవునకు సంతోషము గూర్పుము, ఎల్లరును సంతోషింతురు, చేవుడు ప్రీకు _ైనచో, 
విశ్వ మెల్ల (పీత మగును,” 

శ్రి రామకృష్ణుడు, 


వూజితుల తృప్తు లగుదురు భూజను లారు లచ్యుతుండు పూజితు6 డగుడుం, 
దేజమున జగ త్ర్రితయము బూజిత్‌ నుయి తృ క్రీం బొందు: బుణ్యాసమృద్దికొ | 
p+) ఇని థి 


ఆాభష్ముడు, భర 1119286, 


ఏపిల్‌ 195% శ్రీ ర"మక్ళృష్ల (ప్ర 


సరం అ, సగర. లలు 


అనువాదకులు : (శ్రీ దొడ్డ వేంకటరామ రెడ్డిగారు 
౧ టి 
(శ్రీ త్యాగీశానందస్వాములవారి ఆంగ్ల గ్రంథమున కిది తెనిగింపు, భక్తిని గూర్చిన 
సవన విషయములును ఇందు విపులముగ నున్నవి. భావ సులభము, నరళము, 


810 పుటలు వెల: రూ. 8/- 





(శీ) శారదా వం 


అనువాదకులు : కీ॥ శే॥ వెదురుమూడి వేంకట కృష్ణరావుగారు 
(శ్రీ రామకృష్ణ పరమహంస సహాధర్శచారిణియు, ఆదర్శనతి, ఆదర్శయోగిని, ఆదర్శ 
మాతయు నగు (శ్రీ శారదా బేవి భక్తులతో నొనర్చిన దివ్యసంభామణలు, 
ఈ (గ్రంథము ఆంధ దేశమున అత్ష,రాన్యలగు (స్రీ లెల్లరు జదువవగినది. *, *,”” -ా-ిలిజ 


812 పుటలు (ప్రథమ ము[దణము వెల: రూ. 2-50 


కులము, సంస్కృతి, సామ్యవాదము 
అనువాదకులు : (శ్రీ కందుకూరు మల్లి కొర్గునంగారు 


పాందవ సంస్కృతిని ఎన్నోశ తాబ్బములుగా పోషించి యభివృద్దినొందించిన గుణక ర 
విభాగ మూలముగు చాతుర్వర్ణ రన్యవస్థ మతాచార్యశైతవముచే మార్చబడి, |భంశ ముంది, 
చేశవతన కారియ య్యెననియు చేశాభ్యదయమును ఇప్పుడు మరల సాధించుటకు హరిజనులు 
మొదలు నర నిమ్న జాతులకు సాంఘీక, అర్హిక, వై జానిక, పారమార్థిక ఉన్నతిని కలిగించి 
సర్వత ముఖసామ్యమును కల్పింవవ లెననియు . థ్రీ) నివే కానంద స్వామి ఈ [గంథమున 
ఉద్భాటించియున్నాడు, చేశాభ్యదయమును అభిలవించువారందటికిని అవశ్యవఠ నీయ మగు 
(గ్రంథము, 


116 పృటలు అందమైన కూర్చు వెల: రూ. 1/- 


అడ్రసు: మేనేజరు, శ్రీరామకృష్ణమఠము, మైలాపూరు, మద్రాసు - 4 


10597 


రూ 
స్‌ 
డ్ర్‌ 
ర 
ర్త 
క 
fe 
wT 
27 
5 


వెలువడినది ! ఇసు జే వెలువడినది! ! 
జ” 
బుద డలు 


శ్ర) బుద్ధభగవానుడు లోకమున కొనగిన సంబేశమునందలి ముఖ్యాంశములు ఏర్చి 
కూర్చి విడివిడిగా సులభ శై లియందు ఈ |గంథమున ము|దింవబడియున్న ని. 


పొకెట్లు సెజు (ప్రథమ ముద్రణము) వెల: 8/ న. పె 


(గ్ర) ర. ష ఉవాచ 
(శ) శారదా సూక్తి నవనీతము 
(బ్ర) పం శాన తత సతతాతాం తత 


శ్రీ రామకృష్ణవరమహంన, (లీ) శారచా చేవి, U వివేకానందస్వామి ఎ వీడ 
మువ్వురును లోకమున కొనగిన నం చేశమునందలి ముఖ్యాంశములు వక్చి కూర్చి విడివిడిగా 
సులభ శె లీయందు ముదింపబడియున్న ని. ఈ (గంభములలో జీవితమునందలి వివిధఘట్టము 
లకు, వివిధవిషమయములకు సంబంధించిన ఉవ చేశములు గలను, అందటును చదివి తరింపగల 
చిన్న చిన్న పుస్తకములు, 


సొ కెట్టు సైజు (ప్రజ్జ్యలముద్రణము) ఒక్కొక్కదాని వెల: కీ? న, మై 


అడ్రెను: మేనేజరు, శ్రీ రామకృష్ణమఠము, మైలాపూరు, మద్రాసు - 4 


ఏప్రిల్‌ 1957 శ్రీ రామకృష్ణ (ప్రభ 


బ్రహానందబోధనలు 


టి. 
(౮ (బ్రహ్మానందస్వామి జీవితోపదేశము ములు) 


శ చిరంతనానందస్యా మి 


“శ్రీ రామకృష్ణ దేవునియొక్క పారమార్థిక పుత్రుడు” అని చేరొంది, శ్రీ వివేకానంద 
స్వామితో ఇంచుమించు సమానౌన్నత్యము “కందిన భక్రిజ్ఞానసిద్ధుడగు మహావురుషుని 
నవి సర జీవితమును, దిన్యోప దేశములును గల యో (గ్రంథము జిజ్ఞుసువుల క 0వటురు అవక 
పకనీయము, మహోపకారకము, 


త్రీవర్ణముఖచి త్రము, శ్రీ, రామకృష్ణుని మొక్కు, శ్రీ, బ్రహ్మానంద స్వామియొక్క_యు ఛాయాచ్చ్నిత్రములు గలవు, 
844 పుటలు (ప్రథమ ముద్రణము) వెల: రూ, రీ-50 








+ 1 
(0) CRE RES 
రచయిత : (శీ నండూరి బంగారయ్యగారు, బి. ఏ,, బి, ఎల్‌. 
శ్రీ శారడాచేవి దివ్యజీవితము ఇందు నివరముగ, మనోహరభావలో చ్చితింపబడి 
యున్నది, ఆమె హృదయము నెజుంగగోడు భక్తు లీ గ్రంథమును జదివి తీరవలయును ! 
[కొ_త్తవిషయ ముంతలో సేకరించి కూర్చబడిన యద్భుత (గ్రంథము, 


144 పుటలు వెల: రూ. 1-25 








బ్లో అస్నుని 

కహ య న బో టో 

(శ్రీ వివేకానందస్వామి (ప్రణీతము) 
అనువాదకులు | 


(శ్రీ కందుకూరు మల్లి కార్షునంగారు బి, ఏ. 
౧ దె 


ఇది కాశికి చేరువ గాజీపూరులో నుండిన యొక గొవ్ప బువీశ(రుని అత ద్భుత జీవిత 
చరిత్ర | శ్రీ) వివేకానందస్వామి ఈ మహనీయుని యెడ అత్యంత భక్తిప్రవత్తులు గలిగి 
ఈయనకు శిష్యుడు కాగోరె నన్నచో ఈయన గొవ్పతన మిట్టిదని వివరింం నవసరములేదు, 


80 పుటలు వెల: శరన, పె, 
అడ్రసు: మేనేజరు, (శ్రీ రామకృష్ణమఠము, మైలాపూరు, మద్రాసు - | 


శ్రీ రామకృష్ణ ప్రభ ఏప్రిల్‌ 1957 


శ్రరామకృష్ణో పనిషత్లు 
ర 
తమిళ రచయితలు ! 
శ్రీ చక్రవర్తి రాజగో పాలాచార్యులుగారు 
ఆం|భానువాద కులు [| 
గొ॥ న్యాయమూర్తి శీ (పత్తిపాటి సత్యనారాయణరావుగారు 
(క్రీ రామకృష్ణ చేవుని దివ్యోప దేశ వాక్యములను థ్రీ) రాజాజిగారు మనోహారక థా 
రూపముగను, నంభాపషణరూపముగను అమర్చి, తమిళ భాషలో రచించియున్నారు. అందు 
వారి సూ్రివై చిత్రియు (వత్యమర చమత్కారమును ఎంతటి గంభీరవిషయము నై నను 
నర్వసుగహము వేయగల నై పుణియు తలపొలమంటినవి. ఆ (గంథముయొక్క_ యనువాద 
ములు ఇంగీషు, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, హీందీభావలలో ఇప్పటికే అపారవ్యా క్తి 
నొందినవి, దాని కిది చక్కని తెలిగింపు, 
128 పృటలు వెల: రూ. 1-1 


డెను: మేనేజరు, (శ్రీ రామకృష్ణమఠము, మైలాపూరు, మద్రాసు - 4 


లాలజ గోధు & 
వ౦పెనివారి, 





ARTES 


(L.G. 18-10) 


ళ్‌ 
() రామకృల్న బోధామృతము 
రం 
ఆనుచాదకులు ! 
(శ్రీ చిరంతనానందన్యామి 
ఇందు (శీరామకృష్టుని జీవిత నం గ్రహమును 1121 మహోవ బేశములును గలవు, 
జీవుడు : నంసారము ; మాయు, (గంథములు : (గంథులు, చాధగురువులు : బోధ 
గురువులు, తాకికులు : వారి ధోరణులు, అత్ఫన్నతి ; సాధకులు : వారి యాదర్శములు, 
పారమార్థిక జీవనమునకు  నదుపాయములు, సర్భమత సామర న్యము, "దేవుడు, 
జ్ఞానము : భక్తి : కర్ణము, (బ్రహ్మతత్త్యము మున్నగు అంశము లిందు 'తెటతెల్లముగ వసి 
బిడ్డల కయిన అవగాహన కాగల ఉపమానములతో వివరింవబడియున్న వి. 
సీతికథలును సూ కృులును మకరంద పేశలములు, నిర్యృతికరములు, 

. ఈ [గంథం చదువుతూంళు ఒక్క ఐహిశానికీ, ఒక్క. అఆముష్నీకానికీ కాక, 
శంటికీ నంబంధించిన సూమ్మలూ, రహస్యాలూ, కీలకాలూ చక్కగా అరటి వం డొలిచి 
చేతిలో పెట్టినట్లు ఉంటవి. .. ఆంధప | తిక 
540 పుటలు ప్రజ్ఞ్యలమగు పంచమ ముద్రణము వెల: రూ. 3-50 


బాం౦ందూమతము 
రచయిత : శ్రీ వివేకానందస్వామి 
అనువాదకులు : (శ్రీ కందుకూరు మల్లి కార్డునంగారు 
హిందూమత నామమును వపరస్సర భిన్న భావభూయిఫములగు అనేక మతనంవదాయ 
ములు నహించి యుండుటచే, తత్‌ న్యరావ నిర్యచనమునకు ఇందు (శ్రీ వివేకానంద 
స్వాములవారు పూనుకొని ఆ మతము వేదనంహితాకాలమునుండి ఎట్లు [కమ పరిణామ 
మంబినో, అందు నరంనముతమూలభావము 'లవ్వియో, అది చేయు బోధ యెట్టిదో, ఇన్ని 
భిన్నమతకాంతరము లెట్లు కలిగానో, ఈ కలగూరగంపకు హిందూమత నామ మెట్టు 
తేర్పడెనో విశదికరించియున్నారు. జేజ్తాసువుల కత్యంతోపయు_కృమగు (గంథము, 


వ్‌ “తెనుగు వాబ్బయములో చేదాంశచర్చల సె ,.. (ప్రకటింపబడిన (గ్రంథములలో ఇఏి ఉత్తమోత్తవు 
మెనదని శిరసౌగి చెప్పవలనీయున్నది. =.. --భారతజ్యోోతి 12.4. 1956. 


168 పుటలు వెల: రూ, 1-9ర 
అడైసు : మేనేజరు, (శీ రామకృష్ణ మఠము, మైలాపూరు, మదదాసు - 4 


